అవధాన పద్యముంజరి 


(అష్టావధాన పద్యముల సంపుటి 


adfo 


ళా 


డా॥[ అందె వెంకటరాజముం 


ఎం.ఏ.,పిహెచ్‌ .డి. 
రిటైర్‌ ఆంధోపన్యాసకుడు, 
—_ a 
కోరుట్ల, కరింనగరము జిల్లా. 


AVADHANA PADYA MANJARI 


(Collection of Ashtavadhana Poems) 


by Dr. Ande Venkatarajam, M.A.,Ph.D. 
Retired Telugu Lecturer 
Koratla _ 505326, Karimnagar Dist. (& P.) 


ఆవధాన పద్యమంజరి _ అష్టావధాన పద్యముల సంపుటి 
డా।॥ అందె వేంఠకటరొజము, ఎం.ఏ., పి హెచ్‌.డి, 
రిటైర్డ్‌ తెలుగు లెక్పరరు, కోరు ట్ట 

(పథమ ము్ముదణ : ఆగస్టు, 1995. 

[పతులు : 1000. 

సర్వస్వామ్యములు ఏ; రచయితవి 

_వచురణ : 

మహేశ్వరీ (గ్రంథమండలి, కోరుట్ల, 

సవమ కుసుమం 

వెల : రూ. కళ/- 

(వతులకు వి 

డా॥ అందె వేంఠటరాజము, 

మహేశ్వరీ (గ్రంథమండలి 

2.3.16, మార్కండేయ మందిరం వద్ద, 

కోరుట్ట - 505 326, జిల్లా: కరీంనగర్‌, ఆం, |ప. 


ముఖచి,తాలంకరణ : కీ, అలిశటి మహారాజు 
i yy ఇ 


ముఖచిి తము దణ % బాలాజి ఆర్ట్‌ [పింటర్‌ వి 
చిక్కడపల్లి, హైదరాబాదు - 500 020. 
(గంథ ముదణ ; 

పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌, 

ే.క.51//బి/1, న్యూ బాకారం, 

గాంధీనగర్‌, హైదరాబాదు _ 500 380. 
ఫోన్‌ ; 7611413 


డొ॥ కీరుమల శ్రునివాసాబార్యులుగారు 
ఎం.ఏ., పీహెచ్‌.డి. 

ఆం ధకాఖాధ్యకులు, 

సర్దార్‌ పటేల్‌ కాలేజి, సీకిరదాబాదు. 


“వుంజరీ వూధురి 


నవోదయ మణిమంజూషాది కావ్యక ర్రలుగా, భారతరాణి భువనవిజయ 
మాధవవర్మాది రూపక నిర్మాతలుగా అనేక సాహిత్య విమర్శ వ్యాస భాసురులుగా 
వానమామలై వరదాచార్య కృతి పఎశోధకులుగా ఈశ్యర శతక కర్తలుగా 
అష్టావధాన కళాతపస్వులుగా సంస్కృతార్యధ భాషా విశారదులుగా జ్యోతిర్వేద 
వాస్తుకాన్త్ర పండితులుగా ఆంధోపన్యాసకులుగా భారతీసాపాత్య సమిత్యధ్యక్షు 
లుగా మహేశ్వర్మీగంథమండలీ వ్యవస్థాపకులుగా సాహిత్యోద్యమోదార |పచార 
కులుగా కవిసుధాకర కవిశిరోమణి ఆవధానయువకేసరి ఇత్యాది బహు బిరుద 


భూషితులుగా సహృదయమ్మిత వతంసులుగా సౌజన్యమూర్తులుగా చక్కని 
పేరున్న వారు డా॥ ఆందె వేంకటరాజం గారు. 


ధారణాశ క్తి, ధారాబలం, సద్యస్పూ ర్తి, వోన్యశీలం, |శవణ సహనం, 
చమత్క్మా_ర గుణం, పౌరాణిక చార్మితిక కావ్యశాస్త్ర విజ్ఞాన పరిచయం, లోక 
జ్ఞానం, స్వచ్చమైన ఉచ్చారణ, పద్యగాన యోగ్యమైన సహజ (శ్రావ్యకంఠం _ 
ఇవన్నీ అవధాని ఆవధాన విజయానికి సవాకరించే ఆవశ్యక లక్షణాలు, ఏతల్హ 
శణోపేతులు మితులు (శ్రీ అందె వేంకటరాజం గారు. 


అవధానిగా డా॥ ఆందె వేంకటరాజం గారి (వతిభా పాండిత్య పరిమళాలను 
నలువైపులా (పసరింపజే సే (పశస్త గంథం ఈ *ఆవధాన పద్యమంజరి.* మంజరి 
కున్న మంజిమ మాటల కందదు. మనస్సులకు తప్ప. అలాగే ఈ అవధాన పద్య 
మంజరి మనోజ్ఞత పలికే పదాల కొదుగదు _ అనుభవించే ఆంతరంగాలకు తప్ప. 


ఒక్కొక్క పువ్వులో అందం, మరందం, వన్నె, వాసన, పరాగం, 
మార్దవం ఎలాగో ఒక్కొాక్క ఆవధానంలో దత్తపది, సద్యోవర్ణన, నిషేధాశరి, 
సమస్యాపూరణం, స్థల పశంస, సభాసహృద య |పశంన....ఆలాగే. పూచిన 


iv 


వూలన్నింటినీ కలిపితే పుష్పగుచ్చం, చేసిన ఆష్టావధానాలన్నింటిని కలిపీశ్రే 
అవధాన పద్యమంజరి. 


తెలంగాణాలోని ఆరు జిల్లాలలో వూనాలో బొంబాయిలో డా॥ వేంకటరాజం 
గారు 1976 నుండి 1992 వరకు. అంటే పదహారు సంవత్సరాల కాలంలో, ఒక 
వై పు అధ్యాపకులుగా ఉద్యోగం నిర్వహిస్తూనే మరోవైపు అరవై ఆరు అష్టావ 
ధానాలు చేయడం (పళంసనీయం. తెంపిన పూలలో కొన్ని చేతినుంచి జారి 
పోయినట్టు, అందిన పువ్వుల రేకులు కొన్ని రాలిపోయినట్లు, చేసిన అవధానాల 
నుంచి కొన్ని చేతస్సున కందకుండాపోవడం, కొన్ని అవధానాలలోని కొన్ని 
పద్యాలు చేతికి చిక్క_కుండాపో వడం అశ్చర్యం కాదు. అందుకే ఈ (గంథంతో 
నలభై యేడు సంవూర్ణావధానాలూ, ఏడు ఆవధానాల పాక్షిక పద్యాలూ చోటు 
చేసుకున్నాయి. ఈ కృతి నిజానికి శ్రీ వేంక టరాజంగారి అవధాన సాహితీ జీవిత 
జైతయాతా విశేష సంపుటి. ఆందుకే ఆయన సుకృతి. ఈ |వచురణ 
సహృదయ పాఠకుల సుకృతం కూడా. 


ఈ |గంథానికి ఆవధాని |వ[ప్రథమ అష్టావధాన సభా విశేషాలతో. అందు 
లోనూ ఇష్ష దేవతాది [పార్లనతో శ్రీకారం చుటడం శ్రీకరం. 
ట్‌ థి రు 


ఈ పు స్తకంలోని వివిధ అవధాన స్థల (ప్రశంస దేశ (పస్తుతిలో ఓక్‌ 
భాగం. అందుకే ఇది రచయిత  వేంకటరాజంగారి దేశభ క్రిని చెప్పక చెప్పు 
తున్నది. 


ఈ సంపుటిలో [గామ _ తీర్థ ప మేత - దేవాలయ దైవత _ (పసిద్ధ 
జలాశయాది వర్ణనలున్నాయి. ఇలాంటి (ప్రాదేశిక విశేష వర్ణనాత్మక పద్యాలు 
ఈ గంథ (పత్యేకతకు వన్నెలద్దుతున్నాయి. ఆణీముత్యాల్హాంటి ఆ పద్యాలు 
సహృదయులందరికీ, విశేషించి, ఆయా (ప్రాంతాల (పజలకు పరమానందాన్ని 
[పసాదిసాయనడం అత్యు క్రికాదు. 


అభినవ పోతన (శ్రీ వానమామలై వరదాచార్యులు, శిరోమణి శ్రీ కేళవ 
పంతుల నరసీంహకాన్ర్రి, విమర్శ కాగేసరులు ఆబార్య జి. వి. స్ముబహ్మణ్యం, 
సౌజన్యమూర్తులు డా॥ ఇరివెంటి కృష్ణమూ ర్రివంటి విశేష పాండితీ మండితులై న 
(ప్రజ్ఞామూర్తులై న వారి |వశంసలు ఈ గంథ సొందర్యాన్ని ఇనుమడింపజేశాయి. 


v1 


వూర్యచరణంలో [కియా వయోగం చేసి, సమన్వయంచేత పూరించిన 
సమస్యలు మరో రకం దీనికి ఉదాహణ పద్యాలు ఈ [గంథంలోని 12, 36వ 
పుటలలో చూడవచ్చు. 


(కమాలంకార పద్దతిలో సమన్వయించి సమస్యలను వూరించడం ఇంకొక 
రకం. ఇందుకు తార్కాణంగా పుటలు 15,30 లోని పద్యాలను గమనించవచ్చు. 


వద్య తృతీయ చరణంలో ఒకటి లేదా రెండు ఆశరాల సంకలనంచేత 
లేదా కతిసయశబ్ద సంకలనంచేత సమస్యను పరిష్కరించి వూరించడంకూడా 
ఒక విధానం. దీనికి నిదర్శనంగా 19, 60 పుటలను (గహించవచ్చు. 


ఐతిహాసిక పౌరాణిక గాథా వివరణలచేత సమస్యను పరిష్కరించడళి 
మరో విధానం, 21,23 పృటలలోని సమస్యావూరణపద్యాలను ఇందుకు లక్ష్యంగా 
భావించవచ్చు. 

స్వన్నకల్పనంచేత సమస్యలోని విషమస్థితిని దూరంచేస్తూ సమస్యను 
పూరించడం కూడా ఉంది 26వ పుటలోని పద్యం ఇందుకు ఒక మచ్చుతునక, 

సమస్యలోని ఒక శబ్దాన్ని శ్రీషార్థంతో (గ్రహించి సమస్యను పూరించడం 
కూడా ఒక మార్గం. దీనిని 40 వ పుటలో దర్శించండి. 


సమస్యలోని మొదటి పదాన్ని రూపకాలంకారంగా మలిచి సమస్యను 
పూరించిన సందర్భం కూడా ఉంది, దీనికి అక్షం ర్‌రి వ పుటలోని పద్యం. 


సమాసకల్పనంచేత సమస్యను పరిష్కరించిన విధానానికి ఉదాహరణంగా 
67 వ వుటను తిలకించండి. 


సన్ని వేశకల్పనంచేత సమస్యను పూరించవచ్చు. పుట 69 ఇందుకు 
నిదర్శనం. 

సమస్యా పద్యచరణాన్ని వపూర్వ-ఉ త్తరభాగ విభజన చేసీ సమస్యను పరి 
ష్కరించడమూ ఉంది. ఇందుకు ఉదాహరణం పుట 90. 

ఇలా తమ బహుముఖ |పతిభావిలసనంతో సద్యస్సు రణంతో శ్రీ వేంకట 
రాజంగారు ఆవధానాలలో వూరించిన సమస్యావూరణనద్యాలు విద్వజ్ఞనహృద్యా లై 
ఈ [గంథ మూల్యాన్ని పెంచుతున్నాయి. కొన్ని చోటులందు సహృదయుల 
అరవై శద్యంకోసం కొన్ని సమస్యలకు తాత్పర్యరచన, నిషేధావరి పద్యవివరణ, 


vii 


సమస్యాపద్య శబ్దార వివరణ కూడా చేశారు |శమించి [శీ అందె వేంకటరాజం 
గారు 

భగ వద్ద త్ర్తమెన (వతిభతో శ్రీ వేంక టరాజంగారు దత్తపదులను పూరించిన 
వైఖరి (ప్రశంసనీయం. నిదర్శనంగా 7, 62 పుటలలోని పద్యాలను చూడవచ్చు. 
దత్తపదిలో ఒకచోట ఐదు పాదాలున్నాయి. అంటే, నాలుగు పదములను (పయో 
గిసూ ఐదవ పాదం చేర్చారన్నమాట! తాము (ప్రయోగించిన శబ్దాలకు స్పష్టత 
కోసం అర్థాలు ఇచ్చారు [గంథక ర్త కొన్నిచోట్ల. 

చౌటిపల్లి పశంసాపద్యం (పుట 41) సంస్కృత సమాస సుందరం. 
ఆశువుగా చెప్పిన పద్యం ఇంత మనోజ్ఞంగా ఉండడం మెచ్చుకోదగింది. అలాగే 
ఆసీఫాబాదు పశంసాపద్యం (పుట 47), రావికంటి (రాయికల్లు) [వశంసాపద్యం 
(పుట 59) సహజ శబ్దాలంకారళోభితాలై అమందానందాన్ని కలిగిస్తున్నాయి. 

ఇలా అతుల మకరందమధుర మైన అవధాన పద్యమంజరిని సహృదయ 
మిశిందబృందానికి అందించిన మ్మితులు డా॥ అందె వేంకటరాజంగారిని అభి 
నందిస్తున్నాను,. 


డా॥ కె వెల సంపత్క్యుమారాబార్యులుగారు, 
ఎం.ఏ., పిహెచ్‌.డి., 
రిటైర్డ్‌ ఆం ధోవన్యాసకులు వరంగల్‌, 


అవధాన శ్రీిముఖం 


అవధాన విద్య, అవధాన కళ, దాని పాచీనత, ఉత్పత్తి వికాసాలు 
మొదలయిన వివరాలు సాహిత్య చరిత్ర వరిశోధకులు విస్పృతంగానే వెలయిం 
చారు. అవన్నీ మరలా వివరించుకోవటమనేది |పస్తుతానికి అట్లా ఉంచితే, ఒక 
విషయం మాతం చెప్పుకోక తప్పదు. అవధాన విద్య, అవధాన కళ, అవధానాలు 
ఇత్యాదిగా అవధానాలనుగూర్చి భావించగానే, ఆ భావనతో బాటుగా స్మృతివథాన్ని 
ఊజ్జ్వ్వలింవజే సే మహానుభావులు శ్రీ తిరుపతి వేంకట కవులు. వారు దేశాన్ని 
అవధాన విద్యలో ముంచెత్తారు. ఆందుకే “వానలో దడియనివారు, మదధ్దురు 
వధానమృదూ క్రి మరందధారలో, గడుగని వారు మాకెచట(గాన(గ రారిలం 
దెల్లు నా(డునన్‌' ఆని “ఆంధ (పళ స్తిి ఆరంభంలో ఆ గురువులకు 'నతి' చేస్తూ 
విశ్వనాథ సత్యనారాయగారు పులకించిపోయినారు. మర్కి ఆనాడంటే, ఆనాటి 
పలువురు గొప్ప కవులు, పండితులు, అవధానులు ఆ మహానుభావుల విద్యా 
(1పతిభా సముదం నుంచి ఉదయించినవారే. వారు “ఆద్యతనాంధ కవి పపంచ 
నిర్మాతలు! అంటూ కాటూరి వేంక టేశ్వరరావుగారు, పింగళి లత్ష్మీకాంతంగారు 
సంభావించారు. 


ఇరుగు పొరుగు భాషలు పద్య విద్యను పోగొట్టుకొంటున్న సందర్భంలో 
అలనాడు (శ్రీనాథుడు తెలుగులో నన్నయగారు ఉద్దీపింప జేసిన పద్యవిద్యను 
నగర వీర్యులో, పల్లెవాడలలో విహరింపజేస్తూ తన ఆశు, చాటు వద్యాలతో కాశీ 
ఖండాది కావ్యాలతో శిఖరాగ స్థాయిలో ఒక మనోహర కాంతి ధారగా ప్రవ 
హింపజేశాడు. మళ్ళీ దాదాపు ఆదే విధమయిన పరిస్థితులు పొడసూపుతున్న 
సందర్భంలో ఒక చార్మితక, సాహిత్య, సాంస్కృృతికమయిన అవసరంగా 
తెలుగునాట తీరుపతి వేంకటకవులు పద్యాన్ని ఊరేగిస్తూ జనసామాన్యం గుండెల్లో 
కాండవింపజేశారు. కవనార్జ్హం బుదయించినా' మంటూ కవిత్వానికి “పద్యం” 


ix 


ఓక ఆయువుపట్టు, ఒక నృత్యరంగం, ఒక [పవాహశీలం గల వాహిక అనే 
ఆంకాన్నినిరూపించి వ్యా ప్తికెక్కించారు. ఆనాళ ల వారి (ప్రభావంవల్ల దేశంలో 
ఎంతోమంది జంటకవులు, ఎంతోమంది పతం సరు దేశాన్ని సమావరించు 
కొన్నారు. *“పద్యం' పరస్పర వ్యవవారంలోకీ, కొత్సాహికుల వైయక్తిక లేఖల 
లోకి కూడా కొంతవరకు నిరాఘాటంగా పయాణించింది. 

[కమంగా భావ కవిత్వం” కవితారంగంమీద విజృంభించిన కాలంలో 
పద్యానికి “మౌన పఠని విధానం అలవాటు చేయబడినట్టుగా కన్పిస్తుంది. దానితో 
పద్యం యొక్క ఉపయోగిత అనుభవంలోకి రావటం తగ్గిందేమోననిగూడా 
అనిపిస్తుంది. “వచన పద్యం” |క మంగా వ్యాప్తిలోకి రావటానికి ఇది కూడా ఒక 
కారణం కావచ్చు నేమో? ఆళోచించవలనిన అంశంగా కన్పిస్తుంది. భావ క విత్యా 
దులు వ్యాప్తిలోకి వచ్చాక అవధానాలు కొంచెం, కొంచె మేమిటి? బాగానే వెను 
కాడినట్టు గమనించవచ్చు. కాని, ఇటీవలి కాలంలో మరలా అవధానాలు తెలుగు 
నాట తమ వెలుగుల్ని (పసరిస్తూండటం విరివిగా కన్పిస్తుంది. ఆ మధ్య రాజ 
మండిలో ఒక వారం రోజులపాటు అష్టావధాన సప్తాహం జరిగింది. ఒక్కొ_క,. 
రోజు ఒకొ్క-క్కరి అష్టావధానం నిర్వహించారు. అట్టాగే వివిధ (ప్రాంతాల్లోనూ 
అష్టావధానాలు జరుగుతూ ఉన్నాయి. గత మార్చిలో ఒక సంవూర్ణ శతావధానం 
నంద్యాలలో నిర్వహించబడింది. సాధారణంగా శతావధానం వందమందితో 
సాగాలంటే కనీసం నాలుగు రోజులయినా కార్య కమం ఇంచుమించు ఎడతెగ 
కుండా సాగవలసిందే. అష్టావధానానికి ఇంత కాలవ్యవధి అక్కర లేదు. కొన్ని 
గంటల కాలపరిమితిలో లేదా వ్యవధిలో ఆది సమ్మగ౦ం అవుతుంది. ఈ కాల 
వ్యవధి దృష్ట్యా కావచ్చు, శతావధానాల _ సంవూర్ణ శతావధానాలకన్నా అష్టావ 
ధానాలే విరివిగా జరుగుతున్నాయనవచ్చు ఆకాశవాణి, దూరదర్శన్‌లు గూడా 
ఆష్టావధానాలను నిర్యహి స్తూండ టం గమనిస్తే. దాని లోక పియత , అహ్హాదకత 
సులభంగానే అర్థమవుతుంది. 


అవధానులు అవధానాలు చేస్తుం టే జనం అధిక సంఖ్యలో పాల్గొంటున్నా 
రంటే, అది పద్యం యొక్క శక్తిగా గు ర్రించలేకపోవటం మూర్జత్వం కన్నా 
మరోటి అయ్యే ఆవకాశం లేదు. అవధానికి పద్యం ఎంత స్వాదీనంలో ఉంది? 
పద్యంపయి ఎంత అధికారం ఊంది? వివిధ పద్యాలను ఎంత సమర్థంగా (పయో 
గిస్తాడు? ఒకొక్క అక్షరం చొప్పన ఫలానా అక్షరం ఉపయెంగించవద్దంటూ 


సమర్థులు నిషేధిస్తూ ఉందే అవధాని ఆ నిషేధాలను ఆధిగమిస్తూ పద్యాన్ని 
ఏవిధంగా సమ్మగం చేయగలడు? క్రషుయిన సమస్యలను ఏవిధంగా సమరసం, 
సరసం చేయగలడు? నిర్జిష్టమయిన భావాన్ని నిర్ధిష్టమయిన పద్యంలో అందంగా 
ఎలా తీర్చగలడు? పరస్పరం అసంబద్దగానూ, అసందర్భంగానూ, కొన్ని సంద 
ర్భాల్లో విరుద్ధంగానూ ఉండే పదాలను విరిచీ వరిబీ ఏ విధంగా అనుకూలించుకో 
గలడు?. ఈ మొదలయిన అంశాలను గుర్తించి ఆహ్లాదం పొంద టానికీ జనం 
వస్తారుగాని, వీద్లో ఉపన్యాసం చెబుతారనీ, ఏదో జోక్స్‌ చెబుతారనీ రారు అనలు 
గుర్తించవలసిన అంశం ఏమిటంటే _ పద్యం లేకుండా *అవధానం' లేదు. అవ 
ధానంలో చమత్కారాలు, మాటనేర్చరితనం, మాట పొదుపరితనం, సద్యఃస్పూ శ్రి 
మొదలయినవెన్నో ఉంటాయి. అయితే అవన్నీ పద్యావరణంలోనే అవధానంలో 
గుర్తింపబడుతాయి పద్యం భావానికీ, భాషకూ, నిర్మాణానికీ ఒక విధమయిన 
సాంగీతిక చ్చాయాత్మక మయిన లయ హృదయాల్లో సమన్వయం కలిగిస్తుంది. 
ఈ సమన్వితికోస మే జనం పద్యాలు వింటారు. ఇక్కడ 'మౌనపఠన' విధానానికి 
ఏ విధంగానూ (వసక్తి లేడు. 'ఊహ తెలియంగల పాఠకో త్తమిత్వమే (వయోజన 
వంతమవుతుంది. 


అష్టావధాన, శతావధానాల్లో ఒక్‌ (ప్రధానమయిన వేదం ఉంది. శతావ 
ధానం ఒక బుజురేఖ వంటిదయితే, అష్టావధానం ఒకే బిందువు నుంచి సాగిన 
ఎనిమిదిరేఖలు. వద్యవిషయం వరకు గమని స్తే ఒక్క నిషేధాక్షరి తప్ప మిగిలిన 
వన్నీ ఉభయ్య్మతా సమానమే. అష్టావధానం. ఒక విధంగా చెబితే. ద్విముఖ 
మయింది. ఒకటి పద్యముఖం, మరొకటి పద్యేతర ముఖం. ఈ రెండవదానిలో 
ఉండే నాలుగంకాలు _ తేదీ చెప్పితే దాని వారం చెప్పటం, పురాణ (ప్రవచనం, 
ఘంటలు లెక్క పెట్టటం, అప్రస్తుత |పశంస అనేవి (ప్రధానంగా పద్య విషయ 
మయిన అవధాని అవధానాన్ని చీకాకుపరచటానికి ఉద్దేశించినవి ఈ నాలుగు 
ఆంకాల్లో అవధానులు కొన్ని మార్పులు కూడా చేసుకోవచ్చు. పేకాట లేదా 
చదరంగం ఆడటం, ఛందోభాషణం.... ఇత్యాదిగా... కాగా, ఈ రెండింటిలో 
దేనిలోని ఇబ్బందులు దానివే, ఒకటి ఎక్కువా, ఒకటి తక్కువా కాదు. రెండూ 
అవధాని యొక్క ఆశుధార, పద్యధారణ, సద్యఃస్పూర్రి, వివిధ విషయ పరి 
జ్ఞానం, ఛందస్సామర్థ్యం వంటి వాటికి వరిపిడిరా శ్ళే, మొత్తంగా అవధానం ఒక 
విధమయిన (ప్రదర్శన కళ, 


xi 


ఆపధాన పద్యాల్లో బిగువు, భావబంధురత వంటివి ఉండవని ఒక అవ 
వాదు లేకఫోలేదు. అందులో కొంత సత్యమూ లేకపోలేదు. అయినా, కని శ క్తి 
సామర్థ్యాలు, అనుభవం కొంతవరకు తః అపవాదును తొలగించుకొన్న సంద 
ర్భాలు కూడా తక్కువేమీ కాదు. అవధానం ఏకముఖీనంగా గాఢంగా సాగే 
కావ్య వినిర్మాణ వధానం కాదు. ఇందులో విశ్సథ త్వం సహజం. దాన్ని అధిగ 
మించటం కవి శ క్రి, అదీగాక ఈ విధమయిన ఆపవాదు అవధానేతర పద్యరచన 
లకు గూడా విరివిగానే వ్యాపించగల లక్షణం ఉంది. అందువల్ల కవి శక్తియే 
ఈ విషయంలో |పాధాన్యం వహిస్తుంది ఈనాడు అనేకమంది వపను అవ 
ధానాలను గమనిస్తే ఈ అంశం స్పష్టపడుతుంది. 


ఈ విధమయిన అవధాన విద్యలో _ అవధాన కళలో చాలా కాలంగా 
కృషిచేసి అందెవేసిన చేయిగా పేరందిన సుకవి శ్రీ అందె వెంకటరాజం గారు. 
శ్రీ వెంకట రాజంగారు నాకు చాలా కాలంగా మతులు. సౌమ్య సొజన్యాలు 
ఆయనలో కలగలిసిపోయినాయి. వరంగల్లులో ఆయన చేసిన ఒక సఫలమయిన 
ఆష్టావధానానికి అధ్యక్షత వహిందే అవకాశం నాకు కలిగింది. అది ఇప్పటికీ 
నా మనస్సును ఉల్పాసపరుస్తూనే ఉంటుంది. వెంకటరాజం గారు ఇప్పటివరకు 
ఎన్ని అవధానాలు చేశారో కచ్చితంగా లెక్కవేసీ చెప్పటం కష్టం. ఆయితే 
1976 జూలై నుండి 1992 వ్మపిల్‌ వరకు వదహారు సంవత్సరాల్లో చేసిన ఆవ 
ధానాలలోని పద్యాలను సంకలనం చేసిన ఈ “అవధాన పద్యమంజరి'ని చూస్తే 
47 అవధానాలు లెక్కకు వస్తున్నాయి. పద్య సంకలనం చేసిన అవధానాలు 
మాతం ఇవే ఆనవలనిందే తప్ప, చేసిన అవధానాలు ఇన్నే అని చెప్పవచ్చునో, 
రాదో వెంకటరాజం గారు మ్మాతమే చెప్పగలరు. 


అష్టావధానంలోని పద్యముఖం మాతమే ఈ మంజరిలో మనకు సువ్య క్ర 
మవుతుంది. నిజానికి పధానమయింది ఇదే. దత్తపది, నిషేధాకరి, సమస్య, 
వర్ణన అనే నాలుగంకాలకు సంబంధించిన పద్యాలు మాతమే ఈ ఆన 
ధానంలో పద్యముఖం కాగా మరొకటి వద్యేతరముఖ మనుకొన్నాం గదా! వద్దే 
తర ముఖం ఆంతగా ఈ విధమయిన సంకలనాల్లో ప్రధానం కాదు. క వియొక, 
పద్యశ క్రి వ్య క్రమయ్యేది ఇందులోనే. 

ఒక అవధానంలో వరణము, మరణము, భరణము, చరణము ఆనే పదా 
లతో రామా యణార్థంలో వద్యం కోరిన పృచ్చకునికి వెంకటరాజం గారు చెప్పిన. 


xii 


వరణము దుష్టమై వరుని భామిని గోరిన రావణుండు దు 
ర్మరణము చెందె; ధర్మమును మానక నిల్పిన రాముడీ ధరా 
భరణముగా వెలింగి కడు భక్తుల నర్చితుడ య్య, తా సదా 
చరణ మొనర్చు దేవునిగ , సల్పును దౌష్ట్యము మర్త్య దైత్యుగా. 


అన్న పద్యం సోదాహరణంగా నీతిని ఉవ దేశించేదిగా రూపు దిద్దుకుంది. (పు.47.) 
మరొక అవధానంలో “శనివారము కాదు, కాద శనివారమ్మే' అనే సమస్యను 
పూరిసూ..... 


ఘన రుంరు ఘోరగతి ను 

ప్పెనగా జృంభించి[పశయ వీభత్సంబున్‌ 
బొనరించె మొన్న యయొ! అది 
శనివారము కాదు కా, దశనివార మ్మే. 


కాదు అశని అని విరిచి, అంతటి ఘోరం జరిగిన రోజు కేవలం శనివారం 
మాతమే కాదని, అశని (పిడుగుల) వారమని చెప్పటంలో వెంకటరాజంగారి 
సద్యఃస్పూ రి, సమకాలీన పరిస్థితులను ఉవయోగించుకొనే తీరు మొదలయిన 
ఆంకాలు వ్య క్రమవుతాయి. ఈ విధంగా ఈ పద్యమంజరిని ఎన్నో సందర్భా 
లుగా ఉదాహరించుకోవచ్చు. 


వెంకటరాజంగారు ఆవధానాలలో గేయాలూ, గేయాల వంటి మంజరీ 
ద్విపదలు ఉపయోగించటం గూడా గమనించవచ్చు. నిజానికి ఆయన వద్య 
రచనలోనూ, గేయరచనలోనూ చేయి తిరిగిన కవి, వెంకటరాజంగారికి ఆయన 
పద్య గేయ వచన రచనలకు ఒరవడి గురువుగారయిన వానమామలై వరదా 
చార్యులుగారు, వారు అభినవ పోతన బిరుదాంకితులు, పోతన మహాకావ్యం 
రచించినవారు. వరదాబార్యులవారు పద్య గేయ రచనలలో మృదుమధుర కవిగా 
సువసిద్దులు. వారి “భోగినీ నృత్య' ఘట్టం తెలుగునాట మధుర నాట్య పవా 
హాన్ని వెల్టివిరియించింది. అట్లాంటి ఆచార్యులవారి (పియశిష్యులు కావటం 
అట్లా వుంచి, వారి కృతులపయి ఆతి విస్తృతమూ, వివేచనావూర్వకమయిన 
పరిశోధన [గంథం రచించి వెంకటరాజంగారు డాక్టరేట్‌ పట్టం పొందారు. 
ఆచార్యులవారి పద్య-గేయ రచనా పరిశీలన ఆ రచనల మెలకువలను వెంకట 
రాజంగారికి అవగతం చేనీందనిపిస్తుంది ఇందుకు వెంకటరాజంగారి నవోదయం, 


xiii 


మణీ మంజూష, మానసవీణ కవితా సంకలనాలు సాక్ష్యమిస్తాయి. వెంక టరాజర 
గారు వద్య రచనలోనేగాక నాటకరచనలోనూ, వచన రచనలోనూ తమ రచనా 
శ క్రిని ప్రదర్శించారు. “మాధవ వర్మి నాటకం, ‘సాహితీ జీవన తరంగాలు” 
ఇందుకు దాఖలాలు. సాహితీ జీవన తరంగాలు ఆయన సాహిత్య కృషి జీవితం 
లోని రకరకాల అనుభవాల, జ్ఞాపకాల వచన రచన. రచనలోని బుజుత్వం 
సహృదయులను ముగ్గులను చేస్తుంది. 

సాహిత్యంలో వివిధ |వృకియలలో కృషి చేసిన, చేస్తున్న వెంకటరాజం 
గారు అష్టావధానంలోనూ సాఫల్యం పొందటం విశేషం. |పస్తుతం అవధాన పద్య 
మంజరి ఆయన అష్టావధానంలోని నేర్పును వ్య క్తవరుస్తూనే అష్టా వధానంలో 
కృషిచేస్తున్న జొత్సాహికులకూ, అవధానంలో ఆస క్రి గలవారికీ మార్గదర్శనమూ 
ఆహ్లాదమూ కలిగించే సంకలనం. ఇంతకుపూర్వం ఈ తరహాలో వెలువడిన 
అవధాన పద్య సంకలనాల మార్గంలో వెలిగించబడిన మరొక దీపం ఇది. 


నేనూ, వెంకటరాజంగారూ. ఇద్దరమూ శ్రీముఖుల మే, శ్రీముఖ 
మా ఇరువురి జనన సంవత్సరం. ఆయనకన్నా ఓ నాలుగు నెలలు నేను ముందు. 
అంతే తేడా. ఈ జన్మ జాతమయిన ఆప్యాయంతో ఆయన ఈ నాలుగు 
మాటలు రాసేందుకు అవకాశం కలిగించారని భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని 
పురస్కరించుకొని ఆయన 'కళాతపస్విని' కావ్యం త్వరలో వెలువడాలనీ, 
ఆయన కావ్య నిర్మాణ శ క్తి కూడా పూర్యరచనలవలెనే ఆహ్హాదకం కావాలనీ 
ఆశిస్తున్నాను. 


డో॥ అక్కీరాజు రమాపతీరావుగారు 
హైదరాబాదు 


అఖినందనవుంజరి 


మంజరి అంటే పుష్పగుచ్చం. “బొకే,' 


సభలు సమావేశాలలో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలలో గౌర వావ్యో 
నితులకు (పీతి స్వాగత సత్కార పురస్సరంగా సమర్పించే పూలగుత్తి. వారి 
అధికారాన్ని బట్టి స్థానాన్ని బట్టి కళా సాంస్కృతిక సామాజిక రంగాలలో 
హోదానుబట్టి ఈ వూల గుత్తి విలువ, పరిమాణమూ కూడా ఆకర్షకంగా 
ఉంటాయి. ఏ రాష్ట్రపతికో, (పధానమంత్రికో, ముఖ్యమంతికో *బొకే' సమర్పిం 
చాలంటే ఆదెంత సొగసుగా అమరుతుందో ఊహించుకోవచ్చు. 


నా|పియమితులు డా॥ అందె వేంకటరాజము గారివుడు అలాంటి 
సొగసైన అవధాన పద్యమంజరిని సాహిత్య రసీకులైన తెలుగువారికి అందిస్తు 
న్నారు. నా శక్తి కొలది నేనాయనకు అభినందనమంజరిని సమర్పించుకుంటు 
న్నాను, తెలుగు సాహిత్య లోకంతో అవధాన హృద్య వషృకియను గూర్చి 
వివరించనక్కరలేదు. ఇతర భాషలవారికి ఇతర [వాంతాలవారికి తెలుసునో 
తెలియదో కాని ఆధునిక కాలాన కూడా తెలుగువారికి ఇంటింటా అవధాన విద్య 
పట్ల ఆవరిమితాచరాభిమానాలున్నాయి. సంస్కృత విద్యాంసులకు అవధాన 
(పకియ భాగా తెలిసిందే. సమస్యాపూరణం వంటి సాహిత్య ఖేలలు యావద్భా 
రత దేశ సంస్కృత విద్యాంసులకు చిరపరిచితమే. నవ ద్వీప వండిత పరి 
షత్తులో ఆయల సోమయాజుం గణపతి శాన్ర్రీ అనే వానిష్ట గణపతి ముని 
పన్నెండు వదమూడేళ్ళ లేత వయసులోనే. అంటే క్షీరకంఠుడి వయస్సులోనే 
అఖిల భారతంలో ఖ్యాతి నార్జించిన మహా మహా విద్వాంసులతో సాటిగా ధాటిగా 
సమస్యాపూరణం చేసి కావ్యకంఠ బిరుదం సముపార్దించుకున్న సంగతి “నాయని 
అనే వాసిష్ట గణపతిముని జీవిత చరతలో చూడవచ్చు. 

తెలుగునాట ఐదారు వందల సంవత్సరాలనుంచీ అహ్టైవధాన శతావధానాలు 
పాచుర్యంలో ఉన్నట్టు చర్చిత చెపుతున్న ది. మన శ్రీకృష్ణ దేవరా యల షొ 


యా 


ఆస్థానంలో ఈ విద్యావినోదాలు సాగుతుండేవని కథలు గాథలు చెపుతున్నాయి. 
చరిగొండ ధర్మన్నవంటి వారు, పప్రగడరాజు నరసన్న వంటివారు పూర్వకాలంలో 
శత లేఖిఏ వద్య సంధాన ధౌరేయులనీ, చతుర్విధ కవితా విద్యావిశారదులనీ, 
సమస్యావూ రణ శకి నిపుణులనీ మన వూర్యకవుల చర్మితలనుబట్టి తెలుసుకొని 
ఆనందిస్తున్నాము, 

ఆధునిక కాలాన నూరు నూటయాభై సంవత్సరాల నుంచి ఆంధ దేశంలో 
అష్టావధాన శతావధాన సభా కార్యకమాలను సంస్థానాధి పతులు, సాహిత్య 
పోషకులు చాలా ఆదరించినట్లు కనపడుతుంది. ఇటు గద్వాల, వనపర్తి, ఆత్మ 
కూరు; ఆటు బొబ్బిలి వెంకటగిరి పిఠాపురం విజయనగరం నూజివీడు వంటి 
పెద్ద సంస్థానాలలోనే కాక చిన్న చిన్న జమీందారులు కూడా అవధాన విద్యను 
ఎంతగానో ఆదరించి సిద్ది పొందారు. “ఆంధ సంస్థానములు _ సాహిత్య 
పోషణి' అనే ఆచార్య తూమాటి దొణప్ప గారి (గంథంలో ఈ విషయాలన్నీ 
(పసక్షమైె ఉన్నాయి. మాడభూషి వేంకటాదార్యుల వారు, తిరుపతి వేంకటకవులు, 
కొప్పరపు సోదర కవులు అవధాన విద్యను తెలుగు నాట ఎంతో (పదీ ప్రం 
చేశారు. వారి (ప్రతిభను తెలుగువారు ఇంటింట చెప్పుకొని ఆనందించారు. 

మరీ ఈ శతాబ్ది (పథమ పాదమంతా తెలుగు సాహిత్యంలో అవధాన 


(వ్యకియ ఊరూర ఉత్సుకత కలిగించింది. పల్లెటూళ్ళలో కూడా అవధానాలు, 
ఆశు కవితా |వదర్శనలు సామాన్య [పజలను కూడా ఆకర్షించాయి. 
«a 


ఇందుకు మహాకవుల స్పర్థలు కూడా కొంతవరకు దోవహాదం చేశాయి. 
కోస్తా జిల్లాలలోనై తే ఈ శతాబ్ది మొదటి రెండు దళకాలు కవి పండిత సాహితీ 
దురంధరులంతా శిబిరాలుగా చేరిపోయి సాహిత్య వాగ్వివాదాలకు వూను 
కున్నారు. అదంతా నిన్నటి చర్మిత కాని, రాయప్రోలు వారన్నట్లు “చావలేదు 
చావలేదు ఆం్యధుల మహోజ్వల చర్మిత.” ఆ పండితులు, ఆ కవులు, ఆ ఈవులు, 
ఆ సంస్థానాలు గత కాలపు స్మృతి చిహ్నాలుగా మ్మాతమే మిగిలిపోలేదు. 
ఆశ్చర్యకరంగా స్వాతం త్యానంతరం కూడా ఈ హృద్య విద్యను ఉపానిస్తున్న 
ఆనేక మంది [పతిభావంతులు మనకు కనపడుతున్నారు (వతిచోటా అవధానాలు 
(పదర్శితమవుతూనే ఉన్నాయి. 

అవధానం సభారంజకంగా నిర్వహించాలంటే సంస్కృతాం[ధాలతో గొవ్ప 
పాండిత్య మేకాక, సమయస్పూర్తి, లోకజ్ఞత, కవితాధీచాతురి, వా గ్ర్వైశారద్యం, 


వ? 


సృజనాత్మక మేధా (పాగల్భ్యం, సరసోదారవచో వైఖరి, ఉల్లాస (పవృత్తి ఆ 
ఆవధానికి అవసరం. నా |పీయ మ్మితులు డా. అందె వేంకటరాజముగారి ఈ 
అవధాన పద్య మంజరిని పరిశీలిస్తే “పై చెప్పిన యోగ్యతలన్నీ ఆయనలో 
ఇరవుకొన్న ట్టు స్పష్టంగా తెలిసిపోతున్న ది. ఈ సంపుటంలో వారు సుమారు 50 
అవధాన ఘట్టాలను పొందుపరిచారు. మొత్తం ఇప్పటికి వారు 66 అవధానాలు 
చేశారు. వారు అవధానాలు చేయడం (పధాన వ్యాపకంగా పెట్టుకొన్నవారు 
కారు. ఆ విద్యలో వారికుండే (పజ్ఞనుబట్టి ఆస క్రినిబట్టి, ఆదరాన్నిబట్టి, కవి 
పండిత విద్యావంతుల అభిలాషను మన్నించటానికే ఆయా |పాంతాలలో అవధా 
నాలు నిర్వహించారు. సాంస్కృతి కోత్సవాలు, సంస్థల వార్షి కోత్సవాలు, విద్యా 
సంస్థల సాహిత్య కార్య కమాలు మొదలైనవి పురస్కరించుకొని ఈ ఆవధానాలు 
చేశారు పూనా, బొంబాయివంటి చోట్ల ఆంధ సంఘాల ఆహ్వానాన్ని అందుకొని 
కూడా వారు అవధానాలు నిర్వహించారు. మొత్తం పధ్నాలుగు పదిహేను సంవ 
త్సరాల కాల వ్యవధిలో వారు నిర్వహించిన 66 అవధానాలలో 47 అవధానాల 
విన్యాసం పూర్తిగాను, కొన్ని అవధానాల కొన్ని ఆంకాలు పరిశిష్ట భాగంగాను ఈ 
సంపుటిలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ అష్టావధానాలు. అష్టావధానంలో మొత్తం 
ఎనిమిది ఆంకాలను నిర్వహిస్తారు. దత్తవది, సమస్యాపూరణం, నిషేధావరి, 
సద్యోవర్జనం ముఖ్యమైన అంళాలు. 


డా. అందె వేంకటరాజముగారు నిర్వహించిన ఈ అష్టావధానాలన్నిటి 
లోను ఒక విషయాన్ని వర్ణిస్తూ దత్త పదిలో నిర్వహించిన వద్యాలన్నీ ధారా 
శోభితంగా వారి కవితాత్మను అవిష్కరిస్తున్నాయి. సమస్యా పూరణంలో వారి 
(పతిభ మరింత ఆశ్చర్యకర ౦గా ఆకట్టుకొ ౦టున్న ది. మామూలుగా నిషేధాషరి 
పూరణ పద్యం జటిలంగా ఉంటుంది. ఏకాక్షర నిఘంటు పరిజ్ఞాన సంవేద్యంగా 
ఉంటుంది. ఆది తప్పదు. అయితే నిషేధాకరి నిర్వహణ కూడా సలలిత పదాల 
తోనే నిర్వహించటానికి అవధానిగారు ప్రయత్నించినట్టు కనపడుతున్నది. కరీం 
నగర్‌ జిల్లా ఐలాపురంలో వారు నిర్వహించిన అష్టావధానంలో (పుట 18) 
గుహుడు శ్రీరామునితో చేసిన విన్నపాన్ని నిషేధాక్షరిలో నిర్వహించిన సంద 
ర్భంలో “శీ పత్కంభూ యుగ్మంబో పూజ్యా అని ఎత్తుగడ చేశారు [శీ వేంకట 
రాజముగారు, భాష పై ఎంతటి |పభుత ఉంటే ఇటువంటి ఎత్తుగడ సాధ్యమో 
వేత్తలే నిర్ణయించగలరు. అష్టావధాన కార్యక్రమంలో పృచ్చకులకు కూడా 


xvii 


జటీల మైనది నిషేధాత్షరి విన్యాసం. (శీ వదమైన నీ పొదవద్మయుగ్మం అనీ ఈ 
సమాసానికి శ్రీ ఆవధానిగారే ఆర్థవివరణంచేసీ - బహుశా ఆనాటి [శోతలకు 
ఆహ్లాదం కలిగించి ఉంటారు. ఈనాటి పాఠకులకు కూడా ఈ నిషేధాశరి 
ద్విగుణీకృత మైన ఆనందాన్ని కలు గజేస్తున్న ది. ఈ సంపుటిలోని సమస్యాపూరణం 
సొగసులు చూపాలంటే చాలా పద్యా లుదాహరించవలసి ఉంటుంది. 


హైదరాబాద్‌ నగరంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ భాషా నిలయంలో 
1977 లో శ్రీ వేంకటరాజముగారు నిర్వహించిన అష్టావధానంలో వారు వెల్లడిం 
చిన అభ్మిపాయం ఉదాహరించాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. వార 
న్నారు: పండితులు పట్టుదలతో ఎన్నో అవరోధాలు కల్పిస్తుండగా, సమస్యల 
నిస్తూ ఉండగా, సృష్టిస్తూ ఉండగా, “పజ్జను చక్కగా నడిపి భావరసాంచిత 
పద్యరత్నముల్‌, విజ్ఞులు మెచ్చజెప్పుచు బీ! యన నద్భుత సాగరంబునన్‌, 
యజ్ఞ సమావధానమున నాడగజేయుట యేరిశక్యమౌ?' అని క్రీ వేంకటరాజము 
గారు సమ్ముదంలో మునిగి రత్నాలు తీసుకొని రావటంగానూ, ఒక గొప్ప 
యజ్ఞాన్ని నిర్యహించటంగానూ అష్టావధానాన్ని పోల్చటం ఎంతో సారగర్శి 
తంగా ఉంది. 

ద త్తపదిలో హయము, రయము, చయము, జయము (మంథెన అమ్టావ 
ధానం _ 1976) అనే వదాలను రాముని బంటనిల |వసూతి యేచ, యముని 
గాంచు చందమున జంకెడు భీమునిజూచి నవ్వి' అని సౌగంధికాపహరణ వృత్ర్తాం 
తాన్ని స్మరింపచేసే సన్నివేశాన్ని ఎన్నుకోవడం ఎంతో కవితా ప్రాగల్భ్యనుంద 
రంగా వుంది. ఈ కవితా సన్నివేశం కూడా ఇక్కడ ఎంతో సౌగంధబంధు 
రంగాఊంది. ఇదే అవధానంలో “పాత లుపడ్డ భావములు _పక్క_కుబెట్టి వినూత్న 
వద్ధతుల్‌ , చేతము లుల్లసీల్లగను జేకొను చందమునన్‌ వనిన్‌' వూలు పూశాయనీ 
పక్షులు కలరుతాలు చేకాయనీ వర్ణించటం ఎంతో భావుకమనోహరంగా ఊంది. 

“సేద్యము, వాద్యము, పద్యము, మద్యము ఉన్నా విద్యుత్తు లేక ఆయ్యో 
తక్కెళ్ళపల్రి హృద్యత కోల్పోయింద” అని చమత్కరించారు. శ్రీ వేంకటరాజం 
గారు (పుట 35). ఇది వారి లోకజ్జితను సామాజికాభివృద్దిలో (పాతిపదిక (ప్రమా 
ణాల పరిశీలనను చక్కగా వెలారుస్తున్నది. 

మామూలుగా సమస్యావూరణంలో ఏ అవధానిగారై నా సర్వసాధారణంగా 
చమత్కారాలు చేయడం ఉంటుంది. కాని, వాటిని ఎంత అలవోలగా, ఆహ్హాదక 


చయ్‌ VLLL 


రంగా నిర్వహించారన్న డే ముఖ్యం. “పున్నమరేయి భాస్కరుడు పొల్చె మహో 
తపదీ ప్రిమంతుడై ' (పుట 36) అనే సమస్యను “గతించెనందమౌ పున్నమరేయి, 
భాస్కరుడు పొల్చెను....! అని పూరించడం ఎంతో హృద్యంగా ఉంది. ఈ 
సంపుటి నిండా ఇటువంటి మనోభిరామమైన సమస్యా వూరణాలున్నాయి. 
“రామున్‌ దునుమాడె సీత రావణు నాజ్ఞన్‌” వంటి దుష్కర సమస్యలను (పళ 
స్తంగా పూరించారు వేంకటరాజముగారు (పుట 42). “కడుపుబ్బగ నవ్యదాన 
గర్భంబాయెన్‌” (పు, 75) వంటి శృంగా రోల్బ్భణంగల విషమసమస్య లను గూడా 
ఎంతో లలితంగా, శుచిగా సరసంగా, హర్షోత్క రను కలిగించే విధంగా పూరిం 
చడం శ్రీ రాజంగారి (వజ్ఞను వ్యక్రపరుస్తున్నది. *లంకేశుడు రాముజంపె లల 
నేచ్చమెయిన్‌” (పుట 15); *చెలువుగ రామ రావణులు సీతకు దమ్ములు భీము 
డన్నయున్‌” (పుట 30) అనే అతి చమత్కార 'దుస్తరం, నిస్తరేయం' అయిన 
సమస్యలను అంతకన్నా చమత్కారంగా, (ప్రొధ్యసజ్ఞావిభవంగా (పళ్నోత్తర 
క(మకమాలంకార సరమసుందర శోభాయమానంగా పూరించిన శ్రీ వేంకట 
రాజముగారి చాతుర్యం మెచ్చదగింది. ఈ విధంగా పర మర మణీయ మైన సమస్యా 
వూరణల నుదాహరిందాలంటే పుస్తకంలో చాలా భాగం ఉదాహరించవలసీ 
వస్తుంది, ఒక రామాయణార్జంలోనో, భాగవతార్థంలోనో భారతార్థంలోనోకాక 
రామాయణభారతార్థాలు రెండూ కలినివచ్చేట్లు దత్తపది నిర్వహించడం 
సామాన్యంకాదు (పుట. 33). 


ఇవన్నీ అట్టా ఉంచి, అత్యంతాస క్రికరమూ పర మోత్క్మంఠభరితమూ 
అయిన ఒక విషయం చిత్తగించండి. 1978 వ సంవత్సరం జనవరి 29 వ 
తేదిన ఆదిలాబాద్‌లో జరిగిన ఒక ఆవధాన సభలో పృచ్చకులెవరో “గరుడుడు 
గణపతికి తండి కావలెసుమ్మా!” (పు. 56) ఆనే సమస్యను పూరించమన్నారు. 
సర్గిగా 70 సం॥ల కిందట మదాసు నగరంలో ఇదే సమస్యను ఈ శతాబ్ది 
ఆంధుల అవధాన హృద్య విద్యలో అసమాన సద్యశోవిరాజితులై న కొప్పరపు 
సోదర కవులు పూరించారు. ఆనాటి వృచ్చకులలో శ్రీ కొ మరాజు లక్ష్మణరావు, 
శ్రీ వావిలికొలను సుబ్బారావు, శతఘంటం వేంకటరంగశాన్ర్రి, వేటూరి ప్రభాకర 
శాస్త్రి; కనపర్తి మార్కండేయళర్మ, కానుకొలను (తివికమరామారావు (కుర్తాలం 
స్వామివారు), వేదం వేంకటా యళాన్త్ర, కావ్యకంఠ గణపతిళాస్త్రి, తంజనగరము 
తేన ప్పెరుమాళ య్య మొదలైన హేమాహేమీలు, పండితులు, కవికులాలం 


కళ 


కారులు ఉన్నారు. మరి ఎవరు ఈ సమకస్యనిచ్చారో? ఈ సమస్యను శ్రీ 
కొప్పరపు సోదరకవులు బహు పశంసనీయంగా పూరించారు వారి పద్యం ఇది: 


“హరుడు గణపతికి బోలెన్‌ 
సరసీజాక్షుండు నాభిజన్ము నకుబలెన్‌ 
గురుకీ ర్రి గన్నయా సా 
గరు డుడుగణపతికి దండిగావలె జుమ్మీ1'' 


ఎక్కడి చెన్నపట్నం?! ఎక్కడి ఆదిలాబాదు? మళ్ళీ 70 సంవత్సరాల తరవాత 
నా |ప్రీయమితులు డా. అందె వేంకటరాజముగారు హృద్యానవద్యంగా ఈ 
సమస్యనే ఎంతో సులభసుందరంగా పూరించారు. వీరిపద్యం ఇదిః 


“వరవచన మిడినచొప్పున 
ధర్మాసదక్షిణకు బెండ్లి తనకొనరింపన్‌ 
దొరకొన్న పాపకుండలి 
గరుడుడు గణపతికి దండి కావలెసుమ్మీ!” (పుట 56.) 


శ్రీ కొమ్మరాజు లక్ష్మణరావు పంతులుగారు విజ్ఞాన చందికా మండలి పాన 
కొప్పరపుకవులను ఘనంగా సత్కరించి '“ఆశుకవి చక్రవ రి ఆనే బిరుదిచ్చారు, 
ఈ సోదరులకు కవిరత్న, అవధాన పంచానన, కవిభూషణ, బాలసరస్వతి 
మొదలైన ఇరవై బిరుదులుండేవి. మన వేంకటరాజముగారు కూడా ఢీ కొప్పరపు 
సోదరకవులు పూరించిన సమస్యను వూరించడం అవధాన పజ్ఞలో వీరికి గల 
సామర్థ్యం. వీరికి కలిగిన అదృష్టం తెలియజేస్తున్నాయి. కాబట్టి, మన వేంకట 
రాజము సుదీమణులకు గల 'కవిశిరోమణి' “అవధాన యువకేసరి' ఆనే బిరుదాలు 
అన్వర్థాలు అని తేట తెల్హమవుతున్న ది. మహావండితులు, మహాకవి శ్రీ వానమాను లై 
వరదాచార్య స్వామివారి ఆంతేవాసిత్వం వీరికి లభించటం వీరి గొప్ప అదృష్టం. 
వీరి సుకృతం, ఆయన అభినవ పోతన, ఈయన అభినవ కేతన, తమ గురువు 
గారిని గురించి ప్రశస్తమైన పరిశోధన (గంథం వెలయించారు కదా మన 
అందె వేంక టరాజముగారు! వీరు యువతరం కవివండిత పరిశోధకులలో అందె 
వేసీన చేయి అని వీరి సుహృద్వర్తనం వెల్లడిస్తున్నది, ఈయన మనస్వి, వచస్వి, 
వర్చస్వి. 'ఆంతర్చపాశ్చ తత్సర్వం' పరమ సుందరాకృతి, సుకృతి. విన్మమ 


మూర్తి. ఈయన మాట, వర్తన, రచనా (ప్రవర్తన కడు అభిరామమైనవీ. 
ఇంతటి సాధు వినయ పాండిత్యం ఈకాలం సాహిత్మీవతులలో చాలా అరుదుగా 
కనపడుతుంది. 


డాక్టర్‌ అందె వేంకటరాజముగారు నాకీ అవకాశం కలగ జేసినందుకు 
వారిపట్ల నేను సర్వదా కృత జ్ఞుణీ, వారు తెలుగువారికి సుందరమైన పద్యపుష్ప 
గుచ్చం బహూకరిస్తున్నారు. వారిని, వారి కవిత్వాన్ని ఎవరూ పరిచయం చేయ 
నక్కరలేదు. అయినా నామీద వారికి గల  పేమాభిమానాదర గొరవాల వల్ల 
రెండు మాటలు |వాయవల్సిందిగా కోరారు. ఈ అవధాన వద్యమంజరీని పరిశీ 
లించగా నాకు చాలా సంతోషం కలిగింది. అందుకని రెండే ఎందుకని నాలుగు 
మాటలు రాశాను. నిజానికి కవిత్వపు సొబగులు, పాండిత్యపు లోతులు, 
ముఖ్యంగా అవధాన పరిశమలోని (వజ్జ అంచనా చేయగల సామర్థ్యం నాకుందా? 
నాదంతా ఆధునిక వచన రచనా (ష్మకియా పరిశీలన పరిజ్ఞానం. అయినా మైతిగల 
చోట కాదనలేము. అందువల్ల నేను పియమాన్య మితులు డా. అందె వేంకట 
రాజముగారిని ఎంతగానో అభినందిస్తున్నాను. ఇదీ నే నాయనకిస్తున్న “బొకే. 


ఓ. కే. 
శుభ్రం. 


విజ పి 
దో = 


అవధానమంటే ఏ విషయంలోనై నా (శద్ద వహించడం, తత్పరతతో 
పరిశీలించడం. అవధానమంటే దేనినైనా జ్ఞాపకం ఉంచుకోవడం. రీః ధారణా 
వతీ మేధా - అని నామలింగానుశాసనం నిర్వచనం. ధారణాళ క్రి యుక్తమైన 
బుద్ది మేధ. మేధావి అంటే గొప్ప ధారణాశ కిగల వాడు. ఎంత చదివినా 
ధారణ లేకపోతే, అది వానకాలం చదువే అవుతుంది. ధారణగల వ్య క్రి అవసరం 
కలిగినన్నడు తన స్మ తి పేటిక నుంచి పెక్కు విషయాలను ఉటంకించి [పజలను 
విశ్వసీంప జేయగలడు, కనుకనే [పపంచ మంతటా అవధారణగల వ్యక్తికి 
అపారమైన గౌరవం, 


అవధానం కేవలం తత్పరత మాతమే. కాని ఈ తత్పరత అనంతర 
కార్యం, అనంత ఫలం ధారణ గనుక దానికి కూడ పర్యాయమయింది, లాక్షణి 
కంగా. అవధారణ అంతగా |వచారం పొందలేదు. వ్యవహార వై చితి ఇదే. 


ఈ అవధాన కళ మనదేశంలో |పల్యేకంగా విజ్ఞాన భండార మైన వేదరక్ష 
ఇతో ప్రారంభమయింది. వేదంలో |పశ్నేప విక్షేపాలు జరుగకుండా సద్యకమ 
ఘన జటలతో బిగించి జాగరూకులు కావడంతో అవధానం వేదరతణతోనే 
సంవూర్ణమయింది కూడ. ఆలాటి వేదరక్షకులు ఘనపాఠులు, అవధానులు 
అయ్యారు, చేదరక్షకులకు అవధానులు అనే వీరుదు మన రాష్ట్రంలోనే (ప్రచురం, 
ఇతర రాష్ట్రాలలో వేదీ, ద్వివేదీ, |త్రివేదీ, చతుర్వేదీ, ఘనపాఠీ, దుబే, తీబే, 
చౌబే, పాఠక్‌ అనే వ్యవహారం, 


వేదరక్షణకు ఏర్పడిన ఈ అవధాన కళ్ల [కమంగా ఇతర విషయాలకూ 
వీ స్తరించింది. అష్టావధాన, శతావధాన, సహ్మ సావధాన, పుష్పావధాన, న్నేతావ 
ధాన, నాట్యావధానాది బహురూపాలు ధరించింది. ఇతర రాష్ట్రా) లన్ని టికన్నా 
మన రాష్ట్రం దీనిలో ఆ గేసర మయింది, దాదాపు సహ స్రాద్దిగా. 


మ్‌ మశక 


అవధానాలన్నింటిలోను ధారణ, ఆపకవిత, సద్యఃస్పూర్తి మున్నగునవి 
సమానమే ఆయినా, అష్టావధానంలో అవస్తుత |పళంస, ఘంటానాదం, నిషే 
ధాషరి చాల చిక్కులు పెట్టేవని నా అభిపాయం, ఏదో మంచి సమస్యాపూరణకు 
ఆలోచిస్తున్న అవధానిని ఆపస్తుత పశంసకుడు దారి మళ్ళించి నానాయాతనకు 
గురిచేసాడు. నిషేధాక్షరి చదరంగం వంటిదే. నిషేధకుని కంచే మూడు 
ఎత్తులు ముందే వుండాలి అవధాని. ఈ ఎత్తులలో వుండగా టంగ్‌మని గంట, 
(పేషకులకే చీకాకనిపిస్తుంది. 


విచ్యత్క_వివతంసులు, మితులు శ్రీ అందె వెంకటరాజం గారు ఈ అవ 
ధాన రణాంగణంలో వీరంగంతొక్కి. విజయంపొంది తమ పాదాలకేకాక వంశానికే 
అందెలు వేయించుకొన్న అవధానివతంసులు. దత్తపదుల, నిషేధాశ్షరాల 
పెనుగులాటలో కమ్మని కవిత చెప్పడానికి అవధాని మహావ్యుత్పన్నుడు, నిఘం 
టువులను నిండుగా మింగినవాడు కావాలి. (శ్రీ వెంకటరాజం గారి అవధానాలు 
రసవంతం కావడానికి కారణం ఈయన కవిత అవధానాల పరిధి దాటి కావ్యనాట 
కాది కేతాలకు పారి పనిడిపంటలు పండించడం. ఈయన నవోదయం, మణి 
మంజూష, మానసవీణ అనే కవితా నంపుటులు; ఈశ్వరశతకం, కళాతపస్విని 
అనే కావ్యాలు; భువనవిజయం, మాధవవర్మ అనే నాటకాలు; భారతరాణి అనే 
నాటికా సంపుటి; సాహితీ జీవనతరంగాలు అనే వ్యాస సంపుటి రచించిన లబ్ద 
(పతివుడు. అముదితాలు ఇంకా ఎన్నో. 

ఈ అవధాన పద్యమంజరిలో తాము చేసిన 66 అష్టావధానాలలోని 47 
అవధానాల పద్యాలు, పరిశిష్టంలో దొరికినంతవరకు తక్కి న ఆవధానాల పద్యాలు 
(ప్రచురించారు. ఈయన అవధాన పద్యాలు ఎంత మధురంగా వుంటాయో 
(గ్రహించి వూరిగా చదువాలనే ఉద్దేశంతో పాఠకులకు కొన్ని వద్యాలు రుచి 
చూపుతాను. 

దత్తపది ;. కదను, పదను, అదను, చదను అనే పదాలతో భారతా 
రంలో పద్యం. (పుట, ర్‌) 

కదను [దొక్కుచు భూమికంపిల 

గౌరవేందుని వైన్యముల్‌ 
పదను జూప్పచు నూపివేయగ 
బాండవేయుడు ర్ముదుడై 


X211i 


అదనుచూచి |వచండ తాండన 
మాడె భండన భూమిలో 
చదను పల్లము మిట్టనారయె 
శతు వీరులు పొరగా, 
నిషేధాశ్షరి : వామన చరితను గురించి (పుట 52), 
కం, రక్షోరాట్‌ శ్రీ దోచన్‌ 
భిక్షకు నే బై సీగాక బేలయనన్‌ దొ 
నషయ మగు మూడడుగుల 
నాక్షితిలో నడిగె వటుడు అబ్బుర మొదవన్‌. 
సమస్య : మలమునుగొని రమణియోర్తు మరిమరి మురినెన్‌ (పుట 60). 
కం, చెలువగు వలువలు దాలిచి 
కలితాలంకరణగా నిగారముగా మ 
లలు తురిమి మెచ్చుగా బరి 
మలమును గొని రమణి యోర్తు మరిమరి మరి సెన్‌, 


శ్రీ వెంకటరాజంగారి కవితా కమనీయానికి మచ్చులు మూడు చూపాను, 
వీరి అవధాన పద్యాలు ఎంత సహజ సరళంగా జాలువారినదో చెప్పడానికి 
ఈ మంజరిలోని [పతీ పూవురేకూ తార్కాణ. (శ్రీ వెంకటరాజంగారు, ఇప్పుడిక 
తీరికే గనుక తక్కిన 34 అవధానాలూ పూ ర్రిచేనీ సెంచరీ కొడుతారని విశ 
నీస్తున్నాను. 

ఇంతటి సురభిళమైన అవధాన పద్య మంజరిని ఆ ఘాణి౦చి అనందించే 
అవకాళం కలిగించినందుకు శ్రీ వెంక టరాజంగారికి కృతజ్ఞతలు తెలుపుకొంటు 
న్నాను, 


అంకితవుం 


శ్రీ పాలకుర్తి వంకా 
కూపారసుధాకరా! సుగుణరత్నఖనీ! 
ధీవటిమాభ్యున్నతి పద 
సోపానారోహక! మధునూదనరాయా! 


గణనీయంబుగ స్నాతకోత్తర కళా_గ్యపాజ్ఞులె రమ్యనైై 

పుణి సారస్వత సింధువున్‌ దరిచి యేపుల్‌గా కొమజ్ఞాజు ల 
శష్మణరాయ (పథితాంధ సాహితి వశస్త స్పూర్తి శోధించి భూ 
షణమున్‌ గూర్చితి రాం|ధభారతికి శశ్వతీ ర్తి రత్న ద్యుతిన్‌. 


అవకాశంబు లనేక మిచ్చి సతతం బాకాశవాణిన్‌ రహిన్‌ 
కవులన్‌ పండితులన్‌ కళానిలయులన్‌ కాంశార సజ్ఞత్వముల్‌ 
మివులన్‌ తుష్టిని పుష్టి గూర్చుచు నవోన్మే షోపలబ్టిన్‌ విధుల్‌ 
సవరింపన్‌ కృషిసల్పువార లసదృతం బోపొ దక్షత్వముల్‌! 


సారస్యంబు పరీమళించు వరసౌజన్యంబు శోభిల్లు వి 
సారోదారపరోవకార గుణ ముద్భాసిల్లు నుత్కృష్టకా 
ర్యారంభంబు విజృంభితంబగు నుద|గాలోచనల్‌ రాజిలున్‌ 
ధీరోదా త్తత రూపుగొన్న తమ వ్య క్రిత్వంబు సామాన్యమే. 


సరచాలక వర్యులయి స 

మంచిత కార్యముల ఐహుసమర్హత వెలయన్‌ 
పెంచి దశదిశల మార్మో 9 

గించితి రాకాశవాణి కీర్తి విపంచిన్‌, 


శ్‌? 


ఆశీతకోటి కాప్తలయి యందరి మన్నన గాంచుచున్‌ మహా 
విశుతులై న పెద్దలను పిన్నల నౌచితి నాదరించుచున్‌ 
వ్మిశమ వింత లేకెపుడు విన్నను వొప్పగ కార్య జాల మెం 
తో శమ కోర్చి తీర్చెదరు తోయధితుల్య మహాగనీరతన్‌. 


ఉచితానుచితనిబోధన 
సచివో త్రములై సుకవుల సత్కారములన్‌ 
పచరింవ కృష్ణరాయల 
పచుర రనీకత యలరారు పాజ్ఞవరేణ్యా! 


నను, మీ చిత్తమునందు తావొసగి నానారీతులన్‌ గారవం 

బున చేయూతల [పోత్సహించి యనయంబున్‌ కావ్యగానాది కా 
ర్యనికాయంబుల నిచ్చి మేల్‌ సలిపినా రాకాశవాణిన్‌, మనం 
బున నే నాడును విస్మరింతునె భవద్భూయిష్ట సావోయ్యముల్‌. 


కర మనుర క్రి గౌరవము [గాలగ ఈ యవధాన పద్యమం 
జరి నుపహార మిచ్చెదను సన్మతి స్వీకరణం బొనర్చి బం 
ధుర యశమున్‌ చిరాయువు వినూతన తేజము స్వాస్థ్య సంపదల్‌ 
సిర సుఖకాంతు అభ్యుదయ దివ్య పరంపర గాంచి వెల్లుడీ! 


విన్నపం 


సహృదయ సాహితీ ఐంధువులారా! 


ఇది నా మ్ముదిత (గంథాలలో వదవది. మహేశ్వరీ [(గంథ మండలి 
సప్తమ కుసుమంగా అందిస్తున్నాను. దీనికి పూర్వం (పచురించిన “సాహితీ జీవన 
తరంగాలు" [గంథంలో నా సాహితీ జీవన వికాస దశలను సవివరంగా తెలుప 
కొంటిని 


తారుణ్య దశలో 12వ ఏట నాలో కవితా లతావిర్భావం జరిగి గురు 
వరేణ్యులు శీ మద్వానమామలై వరదాచార్యులు ఆచార్య సీ. నారాయణరెడ్డి 
గారల అశీర్వాదాను గహాల వలన [కమంగా కుసుమించి ఫలవంతమయి అనేక 
కృతులను రచించి _పచురించి సరససాహితీలోకానికి ఆందించితిని. అవి పద్య 
గేయ ఖండకావ్యాలు, శతకం, నాటికలు, నాటకం, పరిశోధన (సిద్దాంత) వ్యాసం, 
సాహిత్య వ్యాసాలు మున్నగు వివిధ పృ క్రియలలో విభాసిల్లినవి. (పస్తుతకృతి 
నా అష్టావధానాల పద్యాల సంకలనం 'అవధాన పద్యమంజరి'గా సమర్పిస్తున్నాను. 

నాటో అష్టావధానకళ ఆవిర్భవించడం అదొక దై వయోగం, పూర్వజన్మ | 
సుకృతం. మా కోరుట్టలో తేది, 26.10.1975 నాడు చేనేత సహకార సంఘ 
రజతోత్సవాలు, పద్మశాలి కులోన్నతి సంఘ రజతోత్సవాలు _ ఈ రెండింటికీ 
అధ్యతలుగా ఉన్న శ్రీ ఎక్కలదేవి లశ్ష్మణగారి షష్టిపూర్తి సన్మానోత్సవం 
జరిగిన సందర్భంలో (పముఖ విద్వత్క-వివరేణ్యులు డా॥ సి. వి. సుబ్బన్న 
శతావధానిగారి అష్టావధానం జరిగినది. ఆ పిదవ కొన్నాళ్ళకు 1976 ఏపిల్‌లో 
మా భారతీ సాహిత్య సమితి _పధాన కార్యదర్శి, ఆత్మీయులు, సుకవివరేణ్యులు 
శ్రీశ్రీ గాదె శంకర కవిగారు సంఘ సాంస్కృతిక కార్యదర్శి ఆత్మీయులు 
సుకవిలలాములు, గాయకులు, దర్శకవర్యులై న శ్రీ జైరి నరసయ్యగారు నన్ను 
అష్టావధానం చేయవలెనని |ప్రోత్సహీంచగా ఆవధానం చేసినాను. (వ్రపథమంగా 
అనూవ్యాంగా అవధానం చేయగలిగినందుకు మితులతోపాటు నేనూ ఆశ ర్యా; 
నందాలకు లోనయినాను. ఆది అనిర్వచనీయానుభూతి. ఈ విషయమెల్ల నా 
'సెప్రాతీ జీవనతరంగాలు'లో వివరించినాను. తరువాత పీయమితులు శ్రీ 
కమఠం శంకరయ్య కవిగారు, "జ్యోతిష సమాట్‌' శ్రీ గోనె విఠలుగారుః 
అప్పటి నా సహోపన్యాసకులు శ్రీ వి. వెంకటరావుగారు అవధానావిర్భావ 
(ప్రారంభదశలో ఎంతో దోవాదం చేసినారు. గురుదేవులు, మహాకవి శిరోమణి 
డ్రా! వానమామర్హై వర దాబార్యులవారు అభినందించి, ఆకీర బ్రదించినార్లు, 


xxvii 


నేను విద్యార్థిదశనుండియే అప్పుడప్పుడు పద్యా లావవుగా చెప్పడం, 
సమస్యలు పూరించడం వంటివి చే సేవాన్ని , అంతేకాని, అవధానం చేయలేదు. 
ఎం.ఏ పరీక్షకు చదివిన కాలంలో అధిక గ్రోమవర్ణ కృశించి శ యవ్యాధ్శిగస్తు 
డనై, చికిత్సవల్ల స్వాస్థ్యం పొందినా జ్ఞాపకళ క్రి చాలా దెబ్బతిన్నది. ఆ రోజు 
లలో _ 1973ళో బహుజన్మ సుకృతంవల్ల (శ్రీ ర సర్వమంగళా దేవీ మంతోపాసన 
చేసితిని. ఆ పరమేశ్వరి కరుణచేత ల్షేండలీనీ జ్ఞానయోగీం దులు, అవధూత 
శ్రీశ్రీశ్రీ గోవిందగిరి స్వాములవారి దర్శనభాగ్యం లభించి, వారిచేత కుండలినీ 
జాగృతి పొంది యోగనిష్ట చేసితిని. ఆందువల్ల గొప్పగా మేధాశక్తి | పజ్యలితమై, 
ధారణాళ క్రి విరాజిల్దినది' తత్పలితంగా నేను అవధానాలు దేయగలిగినానన్నది 
నా దృఢవిశ్వాసం.” 

అష్టావధానంలో ఎనిమిది విభిన్నాంశాలుండునన్న ది విదితమే, నేను 
దత్తపది, “సమస్యాపూరణం, సదో వర్ణన, నిషేధావరి, పురాణకాల మేవం, 
వ్యస్తాక్షరి, అ(పస్తుత |వశంస, కం అనే అహ్టైోంకాలను నిర్వహించి 
నాను. ఆరుదుగా ఛందోభాషణం కూడా చేనీనాను. నే నవధానాలు చేస్తున్న 
విషయం తెలిసి మ్మితులు అభిమానులు కవివండితులు ఆయా సాహిత్యాది 
సంస్థల నిర్వాహకులు సాదరంగా అవ్వానించి అష్టావధాన కార్ణ[కమా లేర్చాటు 
చేయర సన్మానించినారు. కోరుట్టలో తేది 9.8.1976 నాడు జరిగిన అవధాన 
సభలో గురుదేవులు శ్రీ వరదాచార్యులవారు “అవధాన యువశకేసరి? అనే బిరుదం 
(పసాదించినారు. కరీంనగర్‌, నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగలు, ఖమ్మం 
జిల్లాలలో అనేక (వదేశాలలో, హ్మదాబాదు పూనా బొంబాయి నగరాలలో 
ఇప్పటివరకు 66 అవధానాలు చేసినాను. నేనొనర్చిన 66 అవధానాలలో కొన్ని 
ఆలఖ్యమైనవి. ls 47 అవధానాల పద్యాలను సంపూర్ణంగాను, పరిశిష్టంగా 
7 అవధానాల పద్యాలు పాక్నికంగాను ఇందులో పౌందుపరచీనాను. 


అవధానం చేయడానికి పాండిత్యం, రచనాళ క్తి, ఆశుకవిత, సమయ 
స్పూర్తి, ధారణాళ క్రి మున్నగునవి సమ్మగంగా సరసంగా ఉన్నా, మానవళ క్రి 
యుక్తులకు దై వాన్నుగహం తోడుకానిది విజయవంతం కాజాలదని నా అనుభవం 
వల్ల మనవి చేస్తున్నా ను, ఈ విషయంనా కనేకపర్యాయా లవగతమైనది. ఒక 
నాటి ఆనుభవం విన్నవిస్తాను. తేది 11.12.77 నాడు కరీంనగరంలో జరిగిన 
అవధానంలో... 


“శనివారము కాదు కాద శనివారమ్మే' 


అన్న సమస్య ఇచ్చినారు. అది నాకు సమస్యగానే తోచలేదు. మరి పరిష్కార 
మేమిటి? పూరణ మెట్లు? తదితరాంకాలకు సమాధానాలు చెపుతూనే త్మీవంగా 


xxviii 


ఆలోచిస్తున్నాను. ఆలోచన సాగకుండ అ|వస్తుత |వశంస, వ్యస్తాక్షరి, ఘంటల 
విజృంభిస్తూ అవరోధం కలిగిస్తూ వేధిస్తున్నవి. ఒక ఆవృత్తి ముగిసి రెండవ 
అవృ త్తి సాగుతున్నది. సమస్య నిచ్చిన వృచ్చకులు “ఏమండీ అవధానిగారూ! 
నా సమస్యను వూరించరా? ఒకవేళ వూరించరాదం టే వేరొక సమస్య ఇస్తాను, 
లేదా విరమించుకొంటాను' అన్నారు. నేనేమాతం చలించక “అదేమిటండీ, మీ 
మరీ త్వరవడుతున్నారు. తప్పక దీనినే వూరిస్తాను. మొ త్రం మీద అవధానమల్యే 
లోగా పూరణం పూరి చేస్తాను అన్నాను. పృచ్చకుల దాడులను |త్రిప్పికొడు 
తూనే తీవంగా ఆలోచిస్తున్నాను. కాని, ఏ మాతం దిక్కుతోచలేదు. అప్పుడు 
వేదన మొదలై నది. భయాందోళన లావరించినవి. అనన్యచి త్తంతో కణ కాలం 
ఇష్ట దైవం పర మేశ్వరిని ఆ ర్రితో పార్థించినాను. అంతలో ఏదో నాలో ఆవేళించి 
నై దివి సీమలో తుఫాను చెలరేగిన విషయం స్ఫురించినది. వెంటనే పారం 
భంచి... 

ఘన రుంర్భు ఘోరగతిను 

ప్పెనగా జృంభించి _పళయ': బీభ త్సంబున్‌ 

బొనరించె మొన్న యయొ! యది 

శనివారము కాదు కొ దశనివారమ్మే' (పుట 52) 


అని వూరించినాను. సభికులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేసినారు, 
ఇలా ఒక భయంకరమైన గండం దుర్గాదేవి కరుణవలన గడచినది. అరుగుల 
(గామంలో జరిగిన అవధానంలోను. 


“పతీ సుతునిన్‌ ఐతినిజంప భామిని యేడ్చెన్‌” (పుట 21) ఆనే సమస్యను 
వూరించడంలో దై.వానుగవామే గైకి క్కించినది. 


అవధానాలు కొన్నిచోట్ల ee నిర్వహించినాను. మరికొన్ని చోట్ల 
పృచ్చకుల అగ్నిపరీక్షలకు గురియెనాను. ఎందరెందరో ప్రోత్సహించి ఆదరించి 
అభినందిస్తే, క్యాచిత్క_ం౦గా ఈర్వ్యాద్యేషాలతో పడగొే [పయత్నం చేసినారు, 
ఐనా పొంగిపోలేదు, కుంగిపోలేదు. అవధానా లెక్కడా విఫలం కాలేదు, 
విజయవంతమే ఐనవి ఈతకుమించిన లోతు లేదుకదా! దై వాన్ముగహం ఉండనే 
ఉన్ని. వూజ్యగురుదేవుల ఆశీర్వాదం, పూజ్యగురుపాదులు ఆచార్య దివాకర్ట 
వేంకటావధానిగారు, “శిరోమణి” కేశవపంతుల నరసింహళాన్త్రిగారు మున్నగు 
పెద్దల ఆశీస్సులు, మ్మితుల శుభాకాంక్షలు తోడై, అవధానరథ (పయాణాలను 
నిర్శమ్నంగా విజయవంతంగా గమ్యం చేర్నినవి. 


అలలా rome 


rm 


న. 


"3 


7 ఈక 





Xxx 


ఈ అవధానపద్యమంజరిని మాన్యులు సహృదయ విద్వద్వరేణ్యులు 
ఆకాశవాణి వరంగలు సంచాలకులు డా॥ పాలకు రి మధుసూదనరావుగారికి 
గౌరవపురస్సరంగా అంకితం చేసినాను. మధుసూదనరావుగారు సాహితీలోక 
బాంధవులు, సర సోదారచిత్తులు, సద్గుణ సంపన్నులు, పీన్నలను పెద్దలను సము 
చితంగా ఆదరించే విళాలహృదయులు, అసంఖ్యాకంగా కవులకు పండి 
తులకు కళాకారులకు ఆకాశవాణి కార్య కమావకాళాలిచ్చి [పోత్సహించిన మహ 
నీయులు. నాయెడల వారికి ఆవ్యాజానురాగం. ఆకాశవాణిలో అనేక పర్యా 
యాలు నానావిధ సాహిత్య కార్య!కమాలిచ్చి (పోత్సహించి సత్కరించినారు. 
వారికి కృతజ్ఞతతో ఈ కృతిని సమర్పించినాను. వారు దయతో స్వీకరించినందు 
లకు పునఃపునః కృతజ్ఞతాభివందనాలు. 

ఈ కృతికి దయతో ఆమూల్యాభి పాయాలను [(వాసిన మాన్యులు సహృ 
దయ విద్వద్విమర్శకవరేణ్యులు శ్రీయుతులు డా॥ తిరుమల రామచం[దగారికి, 
డా॥ కోవెల సంపత్కు మారాచార్యులుగారికి, డా॥ అక్కి రాజు రమావతిరావుగారికి, 
డా॥ తిరుమల శ్రీనివాసాచార్యులు గారికి కృతజ్ఞతా నమోవాకాలు. [గంథము ద 
ణకు దయతో | దవ్య సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతాంజలులు. (గంథానికి 
రమ్యమైన ముఖచ్చితం వేసిన ఆత్మీయులు చ్చితకార శిరోమణులు శ్రీ అలిశెట్టి 
మహారాజు జగిత్యాల గారికి, ముఖచ్మిత ముదణ చేసి ఇచ్చిన బాలాజీ ఆర్ట్‌ 
(పింటర్స్‌ వారికి చక్కగా సకాలంలో [గంథ ముదణ చేసిన పద్మావతి ఆర్ట్‌ 
(సింటర్స్‌ యజమాని శ్రీ స్‌ శ్రీనివాసగౌడు గారికి, ముదణలో సహకరించిన 
ఆత్మీయులు సుకవీం[దులు శ్రీ తాళ్ళపల్లి మురశీధర గౌడు గారికి అనేక 
కృతజ్ఞతలు, 

ఆవధానాలు ఏర్పాటు చేయించి సన్మానించిన సాహితీ బంధువులందరికీ 
(పత్యేక కృతజ్ఞతాభివందనాలు. 

ఆవధానాలు వంద చేయవలెనన్న అభిలాష ఉన్నది. మిగిలిన అవ 
ధానాలు సహృదయ సాహితీలోకం చేయించి ఆదరించగలదన్న విశ్వాసం 
ఉన్నది. 

ఈ అవధాన వద్యమంజరి సౌరభ వరంవరలకు సరస సారస్వత హృదయా 
లామోదానుస్పందనం చెందితే నా కృషి చరితార్థ మైనదని భావింతును. 


కుటు 
(స) 
కోరుట్ట, విధేయుడు 


91.7. 1995 అందె వేంఠటరాజము 


[గంథవు దణకు విరాళాలిచ్చిన దాతలు 
నర్వత్రీ 
2000.00 మాదాను రమేళ్లాబు, డిప్యూటి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, 
“హైదరాబాదు, 
1016.00 మల్లయ్య, నారాయణ మిట్టపల్లి గారల ధర్మ నిధి,పూనా, 
516.00 ముక్కా కాంతయ్యశేటు , మెట్టుపల్లి. 
251.00 గౌడ నంఘం, ఐలాపురం. 
151.00 యెల్సి భూమయ్య, వూనా, 
151.00 చిప్ప లత్ముణ్‌ , పూనా. 
116.00 డా! బాన రాజేశ్వర్‌ , M.S; సాయి హాస్పిటల్‌, కోరుట్ల. 
116.00 రహీం పొషా, వైస్‌ చెర్మెన్‌, పురపాలక సంఘం, కోరుట్ల, 
116.00 బద్దం నరసింహారెడ్డి, తొర్తి. 
116.00 చెన్నమనేని హనుమంతరావు, మన్నెగూడెం, 
51.00 మలయశ్రీ, తెలుగు వండితులు, కోరుట్ల. 





శోధిక 


తప్పు ఒప్పు లట 
కోరుట కొరుట 9 
(op) ౧ 
ఛితులన్‌ చిత్తులన్‌ కేడీ 
దినజనావళి దీనజనా శి 23 
ఆయసంబుతో ఆయాసంబుతో 43 
రుద్దాంఘింయె) రుద్దా ఘ్రీయై 43 
విద్యత్సభ విద్వత్సభ 69 
ముఖ్యతిథి ముఖ్యాతిథి 70 
రూపిమెత్తి రూవమె త్తి 88 
జోతిషము జ్యోతిషము 95 
సరసింహశళాన్త్రి నరసింహకాన్త్రి 105 
వుతికయె ప్కుతికయె 109 
జోతిష్క-కా జ్యోతిష్కళా 116 


లల వలా. అం కా. 00 కో 


సతీ ప్రాక్‌ సీనీ 
య చ 


19, 
14. 
15. 
16. 
17, 
18. 


20. 
21. 
22. 
23, 
24. 
25, 
26. 
27. 


సూచిక 


ఇష్షదేవతా |పార్గనాదిక ము 
ట థి 
కోరుట 
ఢా 
చెన్నూరు 
కోరుట 
(ఈ) 
కోరుట 
a) 
జగిత్యాల 
ధర్మారము 
నిర్మల 
ఐలాపురము 
అరుగుల 
“హైదరాబాదు (శ్రీకృష్ణ దేవరాయాం ధ భాషానిలయము) 
జగిత్యాల 
నిజామాబాదు 
సీరిసీల 
స్వం 
సపెదవలి 
ది 0 
మం౦ంథెన 
క్‌ ళో 
తక గాళ్‌ 7 పల్చి 
మేడిపలి 
౧ 
ఎలిగేడు 
చౌటిపలి 
యా 
ఖమ్మము 
క్ర మ్మరిపలి 
౧ 
ఆసీఫాబాదు 
కాగజ్‌ నగర్‌ (పాజెక్టు క్యాంపు 
కరీంనగరము 
బెజంకి 
వ! 
ఆదిలాబాదు 


28. 
29. 
30. 
3l. 
32 

33. 
34, 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 


జీ2, 


43, 
44, 


45, 


46. 
47. 
48, 


49. 
50. 
ర్‌], 
ర్‌, 
ర్‌, 
ర్‌డ్తీ, 
“ర్‌ 


XxXx1 


హుస్నాబాదు 
రాయికలు 
0 

చిట్టాపురము 
జనగామ 
వరంగల్‌ 
కరీంనగరము 
ర్ముదూరు 
ఆదిలాబాదు 
శ్రీ జగదీశ్వరా శమము న తక్కళ్ళపల్లి 
సిప్పెర 
కోరుట 

ధ్ర 
పోచంపాడు 
కోరుట్ట 
మన్నెగూడెము 
మోర్తాడు 
కోరుట 

ధ్ర 
హాసకొత్తూరు 
కరీంనగరము 
హైదరాబాదు (ఆకాళవాణీ) 
పూనా 
వేల్పూరు 


మెటువలి 
దట 6 

జగిత్యాల 
బొంబాయి 
పైడిమడుగు 
కోరుట 

sy) 
మల్యాల 
సీరినీల 

(5) 


ర్‌ 
59 
61 
రక్త 
66 
68 
(4! 
74 
76 
79 
82 
85 
87 
89 
92 
95 
97 
99 
101 
103 
105 


108 
110 
lll 
112 
114 
15 
116 


అవధానపద్యవుంజరి 


ఇష్ట దేవతా, పార్ధనాదికము 


శ్రీ న సర్వమంగళా 'దేవీస్తుతి : 

ఊం  శ్రీవిలసచ్చుభంకరిని జిన్మయరూప దయాపయోనిధిన్‌ 
దెవమునీం|దవందితను దీనజనా ర్రిహరన్‌ శివన్‌ మహా 
దేవమనోవిహార జగతీ[పకరేశ్వరి సర్వమంగళా 
దేవిని |బస్తుతించెదను దివ్యజయోన్నతు లుల్రసిల్ల(గన్‌, 


శ్రీ గణపతిన్లుతి : 

ఆ.వె. ఆదిదంపతులకు నను(గు బిడ్డండవై 
య్మగపూజ లందు నమరముఖ్య! 
విఘ్నములను గూల్చి విజయంబులన్‌ దేల్చు 
శ్రీ గణాధినాథ! చింత చేతు, 


శ్రీ గోవిందగిరి స్వాములవారి స్తుతి : 
క. శ్రీమదృగవత్పాదులం 

గామాదికవై రివిజయఘనకుండలినీ 

రాముల గోవిందగిరి 

స్వాముల సద్దురులం దల(తు జయ మడరింపన్‌. 


శ్రా అందె వెంకటరాజము 


ఫ్రీ వాసమామలై వరదొచార్యులవారి స్తుతి : 
చ, 


అభినవపోతనన్‌ గవికులామృత సాగరపూ ర్లచందు ధీ 
విభవసు లేందదేశికు( బప్మితతమార్షవిశిష్షజీవన 
వతు వర దార్యు మద్దురుని భ వ్యరనజ్ఞజగద్విధాతృనిన్‌ 
సభ విజయందు గాంచుటకు సన్ను తిచేసి నమస్కరించెదన్‌. 
సభా పసంశ 1 
చు. సళ యొక యంబుజాకరము సర్వరసజ్ఞ్జులు భృంగపాళి ఢీ 
పభ సుకళామరందములు (గాలెడు పృచ్చకపండితుల్‌ మహా 
ఏభవము గుల్కు వ్యతములు పేరిమి నే నిట గర్జికన్‌ సభా 
ఏిభు( డొక మూలకంద మయి వెల్లంగ రంజిలదే (పళ స్తమై, 
షు. 
చ. తిరుపతి వేంకటాదికవిధీరు లనేకులు మున్ను 'రమ్యమై 
వజిల వధానకార్యములు బాగుగ జేసిరి వారి దారిలో... 
దొరకొని సాగిపోయెదను దొంటి మనీషల యంతవాండంగా 
నిరవుగం బాజ్ఞనన్నిధిని నే నొనరించెదం జి త్రగించు(డీ! 


కోరుట్ల 


(కరీంనగర్‌ జిలా) తేది : 4.7.1976 


హరిజనులు, గిరిజనులు, పురజనులు, అరిజనులు. గీతా 
(పబోధము గురించి, . 

చ. _హరిజను లైనవారె పరమాత్ముని భ క్రి భజించుచుందు, రే 
గిరి జను లాత్మవాదము నొకింతయు మెచ్చక వ్యర్థజన్ములై 
పురజను లెల్ల ద్‌ త్ర్యమును బుద్ది నెజీంగి చరించు చుండ(గా, 
అరిజను లేమి నవ్వినను నాత్మ వహింపరు చింత సుంతయున్‌, 


సద్యోవర్హన : 
శ్రీకృష్ణుని గోపికా వస్తా) సహరణము గురించి. 
డ్‌, కల్వల ప్రోగులో యన(గ( గ|మముఖంబుల గోపికాసతుల్‌ 
వల్వలు విప్పి యా యమున వారిని జేరి మనోజ్ఞ'కేళులన్‌ 
జెల్వలు చేయ( గృష్షుం డట! జేరి పటంబులు దొంగిలించి యా 
'చెల్యము నేతపర్వముగ( జిల్సిగ( జూచెను దో(చె స్వర్గముల్‌ , 
సద్యోవరన . 
౭0 
పాట కచ్చేరి నడుమ తబలా తూటుపడగా అప్పటి స్థితిగురించి, 
ఉ. గానము సాగుచుండ గడు గట్టిగం గొట్టిన దెబ్బ కోర్వకన్‌ 
“ప్రాణము పోయెనో యనంగ బామ్మని కూ(టుపడంగ తబ్ద కా 
గానము జీరవోయె,' పతి గానక గాయకు( డార్చె, శ్రోత లెం 
తేని జివుక్కుమంచు నెధ( ద్మీవతరంబుగ( దల్రడిల్లగన్‌. 


సమస్య : 
కొడుకును జేరంబోయి యొక కోమలి తేలెను మారుకేళిలో. 
చ. అడరిన కామ మగ్నివలె నట్టిటు చేయగ దాళజాలమిన్‌ 
బుడుతల నిిదబుచ్చి పలుపోకల బంటుల( బంపి యద్దిరా! 
గడుంసుదన మ్మదేమనంగ గద్దటి కామిని మేనయ త్త మేల్‌ 
కొడుకును జేరంబోయి యొక కోమలి తేలెను మారుకేళిలో. 


నిషేధాతరి : 
భార తీసాహిత్యసమితి గురించి. 


క, క్రీరామావా[గ జనీ 


మారోద్యత్కాంత లలరి మహ మడరింపన్‌ 
 సారకవిత్వం విమలా 


సారం బురుగీతి యొప్పె సద్‌ భారతిలో. 


శ్రీ గోనె విఠలుగారికి శుభాకాంకలు : 


ఉం గోనెకులాబ్టెచం దములు, కోవిదవర్యులు, విర్థలాఖ్యు లెం 
“తేని |బియంబు లాదరము లింపులు నింప(గ( జేసినారు స 
న్మానము నాకు నిక్కడ నుమారమణుండు చిరాయురున్నతుల్‌ 
మానుగ నిచ్చి (పోచుత! సమ న్లళభంబులు గల్ల వారికిన్‌. 


(పప్రథమాష్టావధాన నథ. మా భారతీ సాహిత్యసమితి వారు 
గాయక సమ్మెళనము నిర్వహించి ఈ అవధాన సభ జరిపించిరి, 
ఆప్తులు, కోరుట్ల పద్మళాలికులోన్నతి సంఘాధ్యక్షులు, సుకవివర్యులు 
శ్రీ ఎక్కలదేవి లక్ష్మణగారధ్యక్షత వహించిరి. ఆత్మీయులు, “జ్యోతిష 
స్మమాట్‌” (క్రీ గోనె విఠల్‌గారు (పథమ సన్మానము చేసిరి. 


ఆవధాన వద మంజరి 


చెన్నూరు 


(ఆదిలాబాదు జిల్లా) తేది: 16.7.1976 


చెన్నూరు (పశ స: 

క, మిన్నయగు కా స్త్రపాండితి 
(పన్నని కవితాదికళలు బహువ ర్తకముల్‌ 
చెన్నగుచు మారు మూలన్‌ 
మన్నన గను పురము దల(తు మది. జెన్నూరున్‌. 


ద త్త్‌పది ; 
కదను, పదను, అదను, చదను . భారతార్థములో, 
(ధువకోకిలః కదను [దొక్కుచు భూమి కంపిల( గౌర వేం|దుని 
'సెన్యముల్‌ 
పదను జూపుచు నూపివేయ(గ? బాండ వేయు(డు రుదు(డై 


అదను జూచి (పచండతాండవ మాడె భండనభూమిలో, 
చదను పల్హము మిట్ట నాకయె శ్మతువీరులు పాజ(గా, 


సదో వర్ణన ; 
గోదావరి తెలుగువారి పెన్నిధి యని వర్ణించుట. 


ఉ. _ దక్షిణగంగ యన్‌ వర్మపథన్‌ విలగిల్లెడి గౌతమీనదిన్‌ 
దక్షు లెవారు |పస్తుతి ఘనంబుగ( జేసెడివారు ధ్యాతిలో 
నకయమౌ సుధాలహరు లందున. దేల్చుచు సస్యసంపదల్‌ 
భిక్షలు పెట్టి |పోచు మన వెన్నిధి సన్నిధి భాగ్య మద్దిరా! 


డ్లా॥ అందె వేంకోటరాజము 5 


వన్య ; 


భా, al గొనరించుచున్‌ సతము లు న 
లొల్లిన్‌ బెట్టుచు రాక్షసాధములు దురోగ|పయోగంబులన్‌ 
జెల్లన్‌ రేంగంగం దా౭కెం దాటక, ముని శేమ్టండు | పేరేచె, నా 
ఇల్లాలిన్‌ దెగటార్చె భానుకుల రాజేం| దుండు యజ్ఞార్థ మై. 


నిషేధాకరి : 
లయకారియగు గివుని గురించి. 


క శ్రీమచ్చంభు(డు జయత తి 

శేమం బడరింప( (బజను జేయును లయమున్‌ 
హేమంబు శుద్ది చేయ(గ 

నేమంబుగ( బుటము వెట్టి నెగడించు |కియన్‌, 


గురుదేవులు, మహాకవి శిరోమణి “అభినవ పోతని శీ శ్రీమద్యాన 
మామలై వరదాచార్యులవారక్కాడి 'సాపాత్య గౌతమి పక్షాన ఏర్పాటు 
చేయించిరి, అక్కడి పద్మశాలి సంఘము వారు సన్మానించిరి. సభకు 
వరదాచార్యుల వారధ్యక్షత వహించిరి. సభామోదముతో శ్రీవరదా 
చార్యులవారు *“కవిశిరోమణి' అను బిరుదము పసాదించిరి. 


కోరుట 
డా 
తేది ; 25-7-1978 


టీచర్‌ క్ర్‌బ్బు మిత్రుల (ప్రశంస : 

క్‌, టీచరు క్షబ్బు మితులు 
నేచరుగా సహృదయులయి నే(డిట నవధా 
నాదరణం బొన(గూర్చిరి 
పాచుర్యజయాభ్యుదయము వజలుత! సతమున్‌. 


ముంగిలి, పొంగలి, మంగలి, వెంగలి-విరాటసర్య కథార్థమున. 
ఉ. ముంగిలి నుండి చూచి ఘనమోహమదాంధత( గీచకాఖ్యు( డా 
పొం గలికంబు వైకిడెడి పొంపిరి? గూర్చంగం బాండ వేయరా 
మం గలియంగ( బిల్వ వెత మాసిని భర్తను రెచ్చంగొట్ట నా 
వెంగలి రూపు మావె( గడు వీ(కను మారుతి యొంటి రుదు(డై, 


ప్రథమరాత్రి భర్త నప్పుంనకుడని తెలిసిన భార్య పరిస్థితి, 

ఉ, సుందరి యందమౌ నరుని జూచి మనం విడి 'పెండ్రియాడి యా 
నందము లజ్జ్ఞయున్‌ బెనగ నాతి యళలల్టన( దొల్లి రేయి, ద 
న్మందిరశయ్య జేరి పతీ మన్మథదండము షండతన్‌ బడన్‌ 
గుంది నెలంతయున్‌ బడెను ఘోరతమంబున( బద్మినీగతిన్‌, 


సమన్య : 


అంగాంగంబున లింగలింగరతి |పహాదించె నిష్కామతన్‌, 
రొ 


శా _సంగంబుల్‌ జలజాతప తజల విస్పారంబులై చి త్తముల్‌ 
గంగాపావనమై త్వదీయపద యుగ్మం బందు రంజిల్లుచున్‌ 
భంగం బందక నీదు భక్తతతి శుంభ త్తన్మయత్యంబుగా, 
అంగాంగంబున లింగ! లింగ! రతి (పహ్హాదించె నిష్కామతన్‌, 
నిషేధాతరి : 
గురు పశంస. 
క జాతంబౌ దానన్‌ శ్రీ 
గొ 
స్పీతంబున బుద్ధి నిచ్చి చితగతునిగా( 
బీతిగ నరు నొనరించెడి 
భూతల సురతరువు గురువు. బొగడ(గ వశమే? 
శృుఖోకొంతలు : 
క్‌, 


టీచరులు నేంటి సన్మతి 

భూచరులే కాక కీర్తి పొల్పున నెంతో 
ఖేచరులై విలసిల్లిరి 

శ్రీచరులై వెలయ వలయు [శ్రీహరి కరుణన్‌. 


కోరుట్ట టీచర్స్‌ క్షబ్బు వారేర్చాటు చేసిరి. ఆత్మీయులు, సహృ 


దయ విద్వత్కవివర్యులు గాయకులు, నటులు [4 బైరి నరసయ్యగారు 
[పముఖ-' ప్నాత వహించిరి. స్థానిక సంస్కృత పాఠశాలా (పధానాధ్యా 
పకులు (శ్రీ మృత్యుంజయశర్మగారు సభ కధ్యక్షత వహించిరి, 


అవధాన పద్యమంజరి 


కోరుట్ల 
తేది : 9-9-1978 


కోరుట్ల (ప్రశంస : 


ఉం 


శ్రీలకుం దావలం బయి విశిష్టసహృజ్జనతాలవాలమై 
లాలితసత్పరి శమకళానిలయం బయి సత్కవీం దభృం 
గాలకు నందనం బయి జగాన జగా సుయశోవిరాజియై 

మే లొనగూర్చు మత్పురము మేటి కోరుట్టను సన్నుతించెదన్‌. 


_ సంగడి, గొంగడి, అంగడి, పంగిడి - శ్రీ కృష్ణుని గోపాలనము. 


సంగడికాండ్రతో గిరుల సందుల కృష్ణుండు ఆల మేప్పచున్‌ 
గొంగడి వైన వాల్చి మెయి కొంత విరామము నందు నంతలో, 
అంగడి గోల చాల విన నయ్యె నటన్‌ గన(గా మడుంగులో 
పంగిడి నేన్లుల్తె పసులు వడ్డ( గృపామతి( గాంచె నండయె. 


సద్యోవర్షన ; 


తొడలు విరిగి పడిన దుర్యోధనుని పశ్చాత్తాపము గురించి. 


అక్క-ట! పాండ వేయల నహంక తితోడను ధర్మమూర్తులన్‌ 
జిక్కు.ల( బెట్టి మారముగ( దేడ్చుడ( జేసితి నట్టి పాపమే 

దిక్కులు గాన లేని గతి తెచ్చె నటంచు సుయోధనుండు తాన్‌ 
వెక్కియు వెక్కియేడ్చెహతవీర్యు డధై ర్యుండు జాలిజాలిగాన్‌, 


డా॥ అందె వేంక టరాజము 9 


ఏమస్య క 
సడమట( బుట్టి భాస రుడు పర్విడె( (బాగ్గీశ న స్తమించ(గన్‌, 
చ. బుడుతలు కామశేళ కెద. బొంగ, వయస్సునవారు సత్వమున్‌ 
జెడి పడిపోవ( బుత్రకులు చేడ్చడి తండుల ధిక్కరించగా( 
గొడుకుల( గాంచి వారు వణంకున్‌ గొనుచుందు 
రిదేమి టయ్యయో! 
పడమట( బుట్టి భాస్కరుండు పర్విడెం |బాగ్గిశ న స్తమించ,గన్‌, 


ని'షీధాత్‌6 : 
శ్రీ వాసర సరస్వతీదేవి గురించి. 


క. శ్రీ లింపొందు విభుతతో, 
బాలించన్‌ వెలయు భ క్రవర్యతతులు పో 
నాలించి వరము లొస(గును 
వేలుపులన్‌ మేటి వాణి పృథువాసరలోన్‌, 


" కోరుట్ట సాహితీమితు లేర్చాటు చేసిరి. ముఖ్యముగా ఆత్మీ 
యులు, ఆప్తులు శీ రేగుంట సాయన్న గారు విశేష కషి చేసిరి. గురు 
దేవులు, మహాకవి శిరోమణి అభినవ పోతన (శ్రీ మద్వానమామ లై 
వరదాచార్యుల వారు సభకధ్యక్షత వహించిరి. ఆధ్యాత్మిక గురుదేవులు, 
మహాయోగివరేణ్యులు, 'కుండలినీజాన యోగి' అవధూత శీ, శీ, 
గోవిందగిరి గ వారు ముఖ్యాతిథిగా విచ్చేసి ఆకీర్వద్‌.ిరి. 
శ్రీ వరదాచార్యుల వారు సభాసదుల ఆమోదముతో “అవధాన యువ 
"కేసరి "బిరుదము |పదానము చేసిరి, రూ. 1116/- లతో కాలువతో 
ఘనముగా పౌర సన్మానము జరిగెను. 


10 అవధాన పద్యమంజరి 


జగిత్యాల 


(కరీంనగర్‌ జిల్లా) తేది. 12.9.1976 


జగిత్యాల (ప్రశంస: 

డి, శ్రీలలనాస్పదం బయి పసిద్దకళా|పభలన్‌ (బపూర్ణ మై 
మేలగు రాజకీయముల మేదినియై పరమార్గచింతనా 
(గాలయమై జగా వెలు(గు లంతట' (గమ్మెడునట్టి యూ జగి 
త్యాలపురమ్ము మండలసమాభవరమ్ము కరమ్ము నెంచెదన్‌, 


శ్రీ మహమ్మద్‌ ఆలిగారి |పశంస : 
సీ, ముగ్గసుకృతు లాణిముత్యాల మమతతో 
ఆంధపాగీశ్యరి నలవరించి 
సీతినియమముల( జాతుర్మిపియముల 
నుద్యోగధర్మంబు నొప్ప( జేసీ 
కారుణ్య భా వాన గష్టనిష్టుర ముల( 
దోచి యా ర్రజనుల( గాచి పోచి 
పరమసహృదయత( బండిత కవికళా 
కారుల నిరతంబు గారవించి 


గీ, సుగుణమణిగణసద్యయశ కోభ లెస(గ 
రమ్యసహకారవాటికన్‌ రాణ( జెల(గు 
మద్ద్చదయనఖు శ్రీమహమ్మదలిగారి 
[పణయవాక్సుధాధార ల (బస్తుతింతు. 


డా॥ అందె వేంకటరాజము 1l 


వ్యవసొయాఖినృది బ్యాంకు (పశంస : 
థి 
క. నవధాన్యసంపదలు మా 
నవతతి కిడు కర్షకులకు నానాగతులన్‌ 
నవనిధు లిడు సహకార 
వ్యవసాయ్మపగతి బ్యాంకు వర్ధిలు( గాకన్‌! 
దత్తపది : 
మానము; గానము, శ్వానము, స్నానము- కుచేలుడు కృష్ణుని 
వద్దకు పోయినప్పటి విషయము- 
ఊ. మానముతో దర్శిదతను మాప(గ 'వచ్చిన యాకుచేలునిన్‌ 
గానము చేయుచున్న హరి గౌరవ మొప్పంగ నాదరించి వి 


శ్యాన ముదంబు నిండు గతి సన్మతి చేయ(గ నెంచి మంగళ 
స్నానము భు క్తి(గూర్చి ఘనసంపదలిచ్చుచు నంవె నర్మిలిన్‌, 


సద్యోవర్షన : 
లోభి తన ధనమును దొంగ లపహరించగా పొందిన దుస్థితి, 
చ. కుడువక ఇంధుమ్మితులకు. గూర్చిన వారికి బెట్ట కెంతయున్‌ 
బిడుచను బిల్లి కేయకయు( బిచ్చిగం గూర్చిన [దవ్య 
(36) 
మంతయున్‌ 


దుడుకులు దొంగ లయ్యెడల దోంచుకపోయినం జూచి నేలవై( 
బడి కడు నేడ్చె( బొర్డు చొక పొపపు లోభి దురంత వేదనన్‌, 


సమస్య ; 

మగవానికి గర్భ మయ్యె మానిని గూడన్‌. 
తగురీతి భోగభాగ్యము 

లగణితముగ వెలుగు రసికు డర్హాంగిని బొం 
దుగం గూడ. దృప్తీ యయ్యెను 

మగవానికి, గర్భమయ్యె మానిని. గూడన్‌. 


ఫ్‌ 


le అవధాన వద్యమంజరి 


నిషేధాతరి ; 


ఆంజనేయుడు సీతాన్వేషణలో అబ్బీ దాటి లంకకు పోవుట 
గురించి. 


క. మానిసి దిన్‌ రా ఏటన్‌ 
గానం జని కాజ తా సుఖరతిన్‌ బడమిన్‌ 
దా నజీ6గి విభుని కుశలము 
 మానుగ వివరించి హనుమ మానినికి వనిన్‌. 


జగిత్యాల వ్యవసాయాభివృద్ధి బ్యాంకు వారేర్చాటు చేసిరి. 
నా అల్లుడు వ్యవసాయాభివృద్ధి బ్యాంకు సూపర్‌ వై జర్‌ : (శీ గుంటుక 
మోహన్‌ [పత్యేక (శద్ద వహించెను. ఆత్మీయులు, సుకవివర్యులు 
సహకార డివ్యూటి రిజిస్టాంరు శ్రీ మహమ్మద్‌ అలిగారు సభ కధ్యక్షత 
వహించిరి. ఘనముగా సన్మానించిరి. 


ధర్మారము 
(నిజామాబాదు జల్లా) తేది ; 26.9197 


ధర్మారము [ప్రశంస : 
ఉ.  పా(డికిం బంటలక్ష్మి కిని బచ్చదనాలకు నాలవాలమై 
- వా(డిగ వే(డిగా( జెల(గు వై భవళో భితరాజనీతి కిన్‌ 
వీడయి (పస్తుతాభ్యుదయ వి స్పృతకార్యకలాపసీమయై 
నాండును నేండునున్‌ గలిసీ నర్తిలు ధర్మవరంబు నెంచెదన్‌. 
ద'తపగి : 
డీ 
ధర్మము, కర్మము, మర్మము, చర్మము - విఫీషణుడు రావణ 
నికి హితవు చెప్పుట గురించి. 

డీ ధర్మము! దప్పి సీతం బరదారను దెచ్చితి వేమిటయ్య యీ 
కర్మము పాపదూషితము కాంతను రాముని కిచ్చి (మొక్కుమా 
మర్మము గానవే పనుల మాద్చశు లేమని చెప్ప, దేహమున్‌ 
చర్మము. దీసి నిల్చు చెటు? సాధ్యమె భదత పాడి వీడినన్‌! 

సద్యోవర్షన ; 
వేడి వాతావరణ మున్నను (కోతలు ఓపికగా కూర్చుండి విను 

చున్నందుకు (పశంసించుట, 

థ. వేసవి యెండలో యనంగ వెక్కసమై కడు తాప పెట్టుచున్‌ 
వేసట గూర్చినన్‌ మదిని వేదన జెందక శాంతచిత్తులై 
యీ సభ నోప్పతో వినుచు నెంతయు సంతసమందు [(శోతలన్‌ 
భాసుర చిత్తులస మిగుల (బస్తుతి చేతు. గృతజ్జతామశిన్‌, 


14 అవధాన వద్యముంజరి 


జస ఇద అప 
లంత ఆం | 
ప 


లంకేశుండు రాముజంవె లలనేచ్చ మెయిన్‌, 
పంకజముఖి నెవ( డీడ్చెను? 

కొంకర హనుమంతు డెవరి( గొల్బను? సుందుం 
డింక హితు నేమి చేసెను? 


లం కేశు(డు, రాము, జంవె లలనేచ చ్చు మెయిన్‌. 


నిషేధాతం౦ : 


ధర్మారము ఆదర్శ గామమని వర్ణించుట. 
(శధిభూసంపత్సం 
శోధక హృద్దమ్య పూజ్య శ కోకాపహ్స దుత్‌ 
సాదిత ఘన కార్యంబుల 


తో ధర్మవరము పురముల దొరయై వెలసె 


గ 
చ 


cn 


ఆత్మీయులు సహృదయ విద్వత్క-వివర్యులు @ రాగి చిన్నయ్య 


తెలుగు పండితులుగా రేర్చాటు చేయించిరి. 


నిర్మల 
(ఆదిలాబాదు జిల్లా) తేది 8.10.19 


నిర్మల [ప్రశంస : 

క. శర్మలతో వర్మలతో 
భర్మలసద్వ ర్తకులను వరధర్శ్మోద్య 
త్కర్మలతో విలసిల్లెడి 
నిర్మలపురవరము నెంతు స్నీగ్గ మనమునన్‌. 


క. నీతులకున్‌ జెలరేంగెడి 
కో(తులకున్‌ జగము మెచ్చుకొను బొమ్మల మేల్‌ 
“ జాతులకును సత్కవితా 
రీతులకును బేరయిన పురినిర్మల తాన్‌, 


నమస్కారము, పురస్కారము, తిరస్కారము, సత్కారము. 
భారతార్థములో, 
ఊఉ. భారతవీరు లంప యదువంశ్యడు సంధికి వచ్చినన్‌ నమ 
సారము చేసె భీమ్మ(,డుపకారము నెంచెను [దోణు(డున్‌,పు! 
స్కారము నాంబికేయ6 డట సల్పెను, మెచ్చక దుష్టుండై 8 
స్కారము రాజరా జపుడు చాల(గ( జేసెను, కౌరవాళి సీ. 
తాంరముచేసె, సంధి చెడి ధారుణయుద్దము రేగ వారికిన్‌ 


16 . ఆవధాన పద్యమంః! 


సద్యోవర్ణన ; 
సభాసదులు అవధానము విని చెవి కోసుకొందురా? చీదరించు 
కొందురా? వర్ణించుట, 


ఊం పీతిగ( జెప్ప వింత యనిపించెడి నా యవధానసత్క_శన్‌ 


కోతలు మెచ్చి శాంతముగ( జొక్కుచు విందురుకాని 
యేగతిన్‌ 
రోంతను జెంద(గా' గలరు? రోజ సుగంధము మెచ్చకుందురే? 


చెతములన్‌ రసజత విశిషముగాం గల మీకు (మొక్కెదన్‌, 
ఖా టబ్‌ 
సమస్య : 
పవలన్‌ మేఘవృతాంతరిక్షమున సంభాసిల్లెం దారావకుల్‌. 
మ. దివిలో నిం దసభావిభాస మన సందీపించు చి తమ్మునన్‌ 
నవరంభాకృతి. బొల్చు భామినులు విన్నాణంబుగా నృత్యముల్‌ 


సవరింపంగను క్లబ్బులో నిరుల నాశ్చర్యం బహో! కల్లెడిన్‌ 
పవలన్‌ మేఘవృతాంతరిక్షమున సంభాసిల్రెం దారావళల్‌. 


నిషేధావరి : 
నిర్మలలో స్థాపించబడిన భారతీ కళానికేతనము గురించి. 
క. (్రీవాగ్‌ హృన్ముత్కలనన్‌ 


సేవా సంపద్విభాస |శ్రీధీభూసం 

భావన (పజల కొనర్చుంగ 

నీ విధి భారతి సుసంస్థ యేర్పడె నిచటన్‌. 

స్థానిక భారతీ కళానికేతనము వారేర్పాటు చేసిరి సంస్థ వ్యవ 
స్థాపకులు ఆత్మీయులు, సహృదయ కవివరేణ్యులు శ్రీ ఊరుక్కోవెల 
లక్ష్మీనరసింహస్వామిగారు, కవిపండితలలాములు శ్రీ సి.వి. జయవీర 
రాజుగారు (ప్రధాన పాత వహించిరి. 


డా॥! అందె వేంకటభరాజము 17 


అలాపురము 
(కరీంనగర్‌ జిల్లా  శేది : 9-10-197 


అ (ప్రశంస : 

క. నెయ్యములకు(, జెడు గూల్చెడు 
కయ్యములకు(, [బగతికార్యకల్యాణముతో 
వియ్యములకు నుతి కెక్కిన 

"అయ్యలపురమును దలంతు ననురాగమునన్‌, 

క, " నే(తలకును సుఖ వెచైడి 

" గీతలకును భాగ్యరాళి కెజలు పయిరు మేల్‌ 
కోోతలకును బేరొందిన 
'పూతగుణవరమును నై లపురము నుతింతున్‌. 

ద త్తవది : 
రాజ్యము, భోజ్యము, త్యాజ్యము, వ్యాజ్యము - 20 స్మూతాల 

అమలులో కలిగిన [పయోజనముల గురించి. 

ఉ. రాజ్యము |దోహిమండలి నరాజకమై చెడిపోవ( జూచి మేల్‌ 
భోజ్యము సంపదల్‌ (పజకు పోందని ఇర్వుది స్మూతముల్‌తగన్‌ 
త్యాజ్యములౌ నకార్యముల( దప్పని చెప్పి (పజాళి నేలనే 
వష ఏ లేక దేశము సా నందుదునుండ్ల నెంతయున్‌, 


నద్యోవర్ణన : . Wa 


i కుటుంబ నియం[తణ క ని వభుత్వము ఒ ఓ త్రిడి కత 
కలిగెడు ఉద్యోగుల దురవస్థ. 


oo 


18 , అవధాన వద్యమంజ్లరి 


ఊఉ. జత్తిడి చేయు నీ (వభుత యొక్క-(డు ముందుకు రో(డు 
బొత్తిగా 
నెత్తులు లేవు, |పాణముల నెత్తురు లే ది(క నాకు నయ్యమయో! 
క త్తెరలోని పోక (బళు కయ్యెను, నాయకు లింద రుండియున్‌ 
_ వత్తురె? రారు, మెత్తనగు వారిని మొత్తుదు రేమి న్యాయమో! 


దేహవిహీనయె భరతదేశము నేలెడి నిందిరమ్మ తాన్‌. 

ఉ. ద్రోహము దాహమున్‌ జెల(గ దుష్టులు రే(గి వినాశకారులై. 
సాహసముల్‌ పొనర్ప నవి సహ్యము కాక [పచండచ్వండియై 
యాహవతుల్యమౌ. పథక మల్టి ప్రజావ? మేలుగాంచ సం 
దేహవిహీనయై భరతదేశము నేలెడి నిందిరమ్మ తాన్‌. 


సేధాతరి : 
గుహుడు శ్రీరామునితో అన్న మాటలు. 
క్‌, శ్రీపత్యంభూయుగ్మం 

బో పూజ్యా! మున్ను నీట నొప్పన నాకున్‌ 

(బాపయి కడిగిన మీ(దట 

నేపుగ నీ పడవ యెక్కి యేగు మహాత్మా! 

(శీ=శుభకరమైన; పత్‌  కంభూయుగ్మంబు = పాదపద్మముల 
జత, 


పూర్వ విద్యార్థి సహృదయవరేణ్యుడు ప్రియమైన. (శీ కల్లెడ 
సోమయ్య ఏర్పాటు చేయించెను. స్థానికులై న పెద్దలు మి|తులు నిర్వ 
హీంచిరి, 


అరుగుల 
(నిజామాబాదు జిల్లా) తేది: 21-1119 


అరుగుల (ప్రశంస ; 

క.  పెరుగులతో, నవధాన్యపు 
టరుగులతో, అభ్యుదయ మహాక్ళషి కొటకౌ 
పరుగులతో విలసిల్రెడి 
అరుగుల పురవరము నెంతు నానందముగన్‌. 


ద్‌ త్తపది : 
కాపురము, గోపురము, నూపురము, మూ(పురము - 4 
పదములతో హరిళ ఎందో పాఖ్యానము గురించి. 


ఉ.  కా(పురమున్‌ యథాయథలుగా విధీ చేసినగాని జంకకన్‌ 
గోపురమున్‌ హసించు తళుకుల్‌ గల కాశిని( గాటికాపరై 
నూపుర ముఖ్యభూషలు తనూలత వీడిన దీనవేషు(డై 
మూ(ప్పరమున్‌ నతంబుగను భూవతి కొల్చెను సత్యకామిద్దై, 


సడ్యోవర న; 
న ణ 
బాలురు నిలబడియు అవధానము వినుట గురించి. 


అ 'కంటకంబులు [గుచ్చుచున్నను గౌతుకాన గులాబులన్‌ 
గంటగింపక కోయు. స్రీతతి కై వడిన్‌ మన బాలకుల్‌ 
మింటి నంటెడు నుత్సుకత్వము మీజ నీ సభ జూడగయణ్‌ . 
గంటుచున్‌ జనుదెంచి నీల్చిరి కీ ర్రనీయులు బాపురే! 


20 అవధాన వద్య మంట! 


ఇని 


మస్యు | 

పతి కొడుకున్‌ బతీని జంప భామిని డొడ్చెన్‌, 
క.  అతిఘోరం బగు యుద్ధము 

వితతకురు షత మందు. బెల్లడరన్‌ (బో 

ద్దతి నరసుతు( డనిలజభూ 

పతి కొడుకును బలిని జంప భామినీ యేడ్చెన్‌. 

తా॥ కురుషేత యుద్దములో తన కొడుకైన లక్ష్మణుని. అభి 
మన్యుడు, భర్తను భీముడు వధించగా దుర్యోధనుని భార్య భానుమతి 
కోకించెను. 


నిషేధాతరి : 
శూర్పణఖ రాముని వలచుట గురించి. 


క, |శ్రీలన్‌ రాణింపన్‌, బెన్‌ 
న్రీలన్‌ గారించు చెల్వు త్మీవగమకహద్‌ 
వ్యాలోలహర్పణఖ కని 
తాళశక రఘురాము. గూడ. దా నుంకించెన్‌. 


తా॥ శోభల చేత వెలుగొందుచు స్రీలకు మన్మథపీడ కలి 
గించు సౌందర్యము రామునిలో చూచి శూర్పణఖ నిలువలేక అతనిని 
పొందుటకు |పయత్నించెను. 


ఆత్మీయులు, సుకవివర్యులు, అరుగుల ఉన్నత పాఠశాల హిందీ 
పండితులు [శీ వొటారికారి చిన్న రాజన్నగారు చేయించిరి. సభకు 
ఆర్మూరు ఉన్నత పాఠశాల [పధానోపాధ్యాయులు (శీ దేశికాబార్యులు 
గారధ్యక్షత వహించిరి. 


సొదరాబొదం 
యనా 


(Bb క ్రష్టదేవరాయాంధ భాషానిలయము) 9.1.19 


హైదరాబాదు '(ప్రళంస :'' : 


శా, ' మాదన్నాదుల బుద్ధిచాతురి జగన్మాన్యంబుగా ( బండితా 
మోదోద్యత వితాకళా| ప్రభలతో భూభృత్‌పజాపాలనన్‌ 
(బోదిన్‌ గాంచి సమ స్తభారతమునన్‌ బొంవైన యీ హైదరా 
వాదున్‌ భిన్నమతోరుసంస్కృతులకున్‌ బాదున్‌ 
(బళంసించెదనగ్‌ 
శ్రీ కేశవపంతుల వారి (పశంస : 
ఉ. మందుల నైన దాజ్ఞాలుగ మార్చు (పబోధ మఖండపాండికీ 
సుందరశై లి లి సౌహృదమ శోభిలు వ ర్రనముల్‌, రసజ్ఞతో 
కిం దులకించు భాష గల కేశవపంతుల వంశవార్డీరా 
కేందు నృసింహళాస్తుల నుతింతు నెదన్‌ గడు భక్రియు క్రితోగ్‌, 
“హైదరాబాదులో అవధానము గురించి : 
ఆ.వె. జనపదాల వెంట సాగిన అవధాన 
శకట మిచట నెటుల సాగ గలదొ 
ఇది మహానగరము పదిలము, సమ్మర్ద 
మెంతొ వంతగూర్చు స్యాంతమునకు. 
దత్తపది: 


రాజులు, మోజులు, వాజులు, రోజులు - 20 స్మూతాలలో వె 
చాకిరి నిర్మూలన గురించి. 


2 అవధాన వదమంజి 


ఉ. రాజుల వోలె పేదలను రాయిడి వెట్టుచు స్వర్గభో గపున్‌ 
మోజుల దేల దాస్యమున మూల్లెడు దీనజనావళినేల బల్‌ 
వాజుల( బోలు పజ్జలను బర్వగ( జేసి (పధాని స్వర్ణపున్‌ 
రోజులు దెచ్చె, భాగ్యముల (పొద్దదయించెను వారి వాకిటన్‌. 


సద్యో్యోవర్ణన య 
అవధానవై భవము గురించి. 

4. (పొజ్జులు కంటకంబు లన. బై కొని బుద్దిని నొంచుచుండ6గా. 
(బజ్జను జక్క_(గా నడపి భావరసాంచితపద్యరత్న ముల్‌ 
విజ్ఞులు మెచ్చ జెప్పుచు బశీ! యన నద్భుతసాగరంబునన్‌ 
యజ్ఞసమావధానమున నాడ(గ( జేయుట యేరిశక్యమౌ? 


నందన: బెండ్రియాడె నరనాథుండు మిక్కిలి మోహచిత్తుండై 
ఉ. పొందుగ( దీర్ణయా|తలకు( బోయి యనేకనదీనదంబులన్‌ 
మందిరదెవతాతతుల మానుగ. గొల్చుచు ద్యారకన్‌ పృథా 
నందను( డొయ్య జేరి మునినాథుని వేషము( దాల్చి రోహిణీ 
నందన. బెండ్రియాడె నరనాథు(డు మిక్కిలి మోహచిత్తుండై. 
పృథానందనుడు = అర్జునుడు; రోహిణీనందనన్‌ = సుభ దను. 


నిషేధాకరి : 
కుటుంబ నియంతణ గురించి. 
క. _ శీరీభూసంపత్‌ సం 
బాధకదు[ష్పజల సేన బడంతుల్‌ హృన్ముద్‌ 
వేధముగ( గాంచ నేటికి? 
సాధించు(డు కాంతిని మితసంతానముతో. 


డా॥ ఆందె వేంక టరాజము 


ద్నుష్పజలన్‌ = చెడ్డ సంతానమును; 'సేన= మిక్కిలి; హృక్రీ 
ముత్‌ -- వేధముగన్‌ = హృదయానందమునకు భంగముగా. 


ఆత్మీయులు సుక వివర్యులు శీ నిమ్మల అర్జున గొడుగా రేర్చాటు 
చేసిరి. “శిరోమణి” నీ కేశవపంతుల నర సింహళా న్రీగారు సభక ధ్యక్షత 
వపొంచిరి. శాసన సభ్యులు (శీ రంగదాసుగారు ముఖ్యాతిథిగా విచ్చేసిరి, 
ఆచార్య జి.వి, సుబహ్మణ్యంగారు, డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు 
మున్నగువారు పృచ్చకులుగా వ్యవహారించిరి. 


జగిత్యాల 
తేది ; 28.1.1977 
శ్రీ మార్కండేయ స్తుతి ; 
శా అల్పాయుస్సు నుమామహేళక ఎప బవ్మోయుస్సుగా. గాంచి సల్‌ 
కల్పాంతంబులు చూచి నిస్తులతపః కల్పంబులన్‌ శాశ్వతా 
నల్పజ్ఞానఫలంబు లిచ్చి విమలోద్యత్‌ పద్మశాలి |పజా 
కల్ప శ్రీపితయె చెలంగు వరమార్క్మండేయు( జింతించెదన్‌, 
ద .త్రపది ; 
మనము, ధనము, ఘనము, దినము- భావన మహర్షి పద్మ 


తంతువులతో వస్త్రమునేసి [శీ విమ్షువునకు సమర్పించగా ఆ దేవుడిచ్చిన 
ఆశీస్సుల గురించి. 


చ. మనము కృపా[ప్రపూర్ణ మయి మాధవృ( డిట్టనె నోయి భావనా! . 
ధనముల కెల్ల మాన మిల దండిది, దానిని నిల్ప( దంతువుల్‌ 
ఘనముగ నేసి వస్త్రమును గానుక పెట్టితి వీవు భాగ్య మీ 
దినము, త్వదీయవంళ మతి తేజము. గాంచుత! పద్మశాలిల్లు. 


సద్యోవర్ష న: 


సుస్నాతుడ్రైన భక్తుడు శ్రీ మార్కుండేయస్వామి. దేవాలయ 
మును దర్శించుటను గురించి, 


డా॥ అందె వేంక టరాజము ర్‌ 


గా, _వూతస్నాన మొనర్చి భక్తు. డెలమిన్‌ బొంగారు చి త్రమ్ముళో 
బాతఃకాలము వచ్చి చూచి ఘనమార్కండేయ దేవాలయం 
బా తీరున్‌ రమణీయశిల్పము మనోజ్ఞాలంకృతిన్‌ మెచ్చుచున్‌ 
(బీతిన్‌ జేసె (బదక్షిణ్యపణతులన్‌ బెంపారు భక్తిన్‌ గడున్‌, 


సమస్య : 
అమృత కరుడు "పెంపు గాంచె నమవసవేళన్‌. 
క్‌, (పమదస్వప్నజగంబునం 
' '* బమదామణి చూశె రాతి భాస్కర గహణం 
బమర(గ( బున్నమ, నప్పుడె 
యమృతకరుండు వెంపు గాంచె నమవసవేళన్‌. 


నిషేధావరి : 
గాయత్రీ విశిష్టత. 

క్ర .శ్రీదమ్మె పొవవిపద్‌ 

- =. భేదకభాధీపపూతవిద్వత్‌హృత్‌న 
మ్మోదకమై మోక్ష'పద 
మై దయ గాయంతి (పోచు నతి శ్రేష్టంబై. 


_ జగిత్యాల పద్మశాలి సంఘమువారు శీ మార్కండేయ విగహ 
(పతిష్టా మహోత్సవ సందర్భమున ఏర్పాటు చేసిరి. ' ఆత్మీయులు, 
సుప్రసిద్ద కళాకారులు శీ అలి శెట్టి మహారాజుగారు, ' శ్రీ బొద్దున 
గంగారాముగారు, నీ నడిమెట్ట జనార్దన్‌ గారు మొదలగువారు సహక 
రించిరి. సభకు గురువర్యులు, రిధైర్డ్‌ హెడ్మాస్టరు శీ గుండేటి రాజ 
నర సయ్యగారధ్యక్షత. వహించిరి: 


26 అవధాన వద్దమంజ్య 


నిజావూబొదు 
తేది: 15-2-1977 


ప్రిన్సిపొల్‌ , Mere 


చ, 


శ్రీ తెన్నేటి పూర్ణ చంద్రరావు గారి స్తుతి : 


కళల బదాజు వన్నె లొలుకన్‌ జెలువొందు 
ముఖేందుబింబమున్‌ 
గళల సుధారసాల సుమనస్సుల( దేల్చు వరాంతరంగమున్‌ 
కలల భువిన్‌ దివిన్‌ సలుపు కాంక్షలు రాజిలు పూర్ణచందరా 
యల నవరాయలన్‌ దల(తు హార్టిక రాగనమస్సుమావళిన్‌, 


గిరిరాజ కకాశౌలా విద్యార్థుల స్తుతి ; 


ఉ. ఆటలు పాటలున్‌ వదలి యందము చందము చిందు పౌరరా 
ట్కోటికి బోటికిన్‌ నిలువ( గొండల గుండులవెకి ముల్లెల్లున్‌ 
మూటలతోడనెక్కుగతి భూరికళల్‌ జటిలంపు శాస్త్రమల్‌ 
ధాటిగ నేర్చు ఛ్యాతుల నుదాత్తచరితుల నెంతు మిమ్ములన్‌. 

ద త్త్‌పది : 


దొస(గు, ఒస(గు, పొసంగు, ముసు(గు-ఎఏన్ని కలలో ఓడిపోయిన 


రాజకీయ నాయకుని మానసిక సితి. 


చ, 


దొస(గుల నెన్ని చేసితినొ దుందుడు కొప్ప6గ సీ పరాజయం 
బొసంగు( |బజాళి, దైవము మహోగగతిన్‌ నను గూల్చె 
నయ్యయో 
ఫొసగునొ యింక Ce మురిధగు చేమిటొ మోము 
చెల్లక 


_ముసు6గున దా(గియందు నని పోయిన - యెన్నిక ' కెడ్చె నేత 


_ తాన్‌, 


డా॥ అందె వేంకటరాజము 27 


సద్యోవర్షన : 


అర్థ రాతి |పియురాలిని సంకేత స్థలములో కలియబోగా 
ఫోధథీనులు పట్టుకొని టౌన్‌లో వేయగా వాడు చింతించిన విషయము, 


ఉ. ఆమని నర్ధర్మాతి |బియురాలిని దోంటల6 జేర బోవంగా 
నేమన' దీర్ణమాడ మొస లెత్తుకపోయిన యట్టి చందమై 
ఫీమునివంటి కాన్దెబులు బిట్టుగ బట్టుక పెన్టై నీచెజన్‌ 
(బేమకు శిక్ష యిట్టిదొ కొ! (పేయని నన్గన కేంత కుందునో! 


సమన్య : 
మార్జాలం బట సింహ మయ్య నవురా మర్మంబు వాకువ్వవే, 


శా. దుర్దాతుండుగ 'సెంధవుండు వనిలో. దుష్టాత్ముండై (దౌపదిన్‌ 
గర్జీంపంగను ధౌమ్యు(డున్‌, బలిమి 'లాగన్‌ బట్టి శికాత్ము(డై 
దుర్టేయానిలసంభవాదుల. ననిన్‌ దుర్యారు(డై యొడ్డె హా. 
మార్జాలం బట సింహమయ్యె నవురా మర్కంబు వాక్రువ్యవే, 


నిషేధాకరి. : 
పంచవటిలో సీతారాముల జీవనము. 
క కానన్‌ గుజరాడ్చూకుటి. 
-... జొనన్‌ (బేమాబ్లిం దేల్చ సమ్యగ్‌లీనా 
(a) 
నూన విహారుండై ర 
క్షోనిహతిన్‌ రామమూర్తి కూర్చె నభయమున్‌. 


" నిజామాబాదులో (పభుత్వ గిరిరాజ్‌ కళాశాలలో జరిగినది, 
సభకు (పీన్సిపాల్‌ శ్రీ తెన్నేటి పూర్ణచం[దరావుగారు అధ్యక్షత 
వహించిరి. ఆత్మీయులు, సుకవివర్యులు (శ్రీ రాగి చిన్నయ్యగారి (పేర 
ఇతో కళాళాల ఆం|ధోవన్యాకులు మితులు ఢీ ిరిసినహక్‌ వేంకటా 
చార్యులుగారి సహకారంతో ,పిన్సిపాల్‌గా రేర్పాటు చేసిరి. 


28 


సిరిసిల్ల 


(కరీంనగర్‌ జిల్లా) తేది. 27.2.1977 


సిరిసిల్ల ప్రశంన : 

శా చాలౌ భంగుల రంగులన్‌ దనరు వస్త్ర వాతపున్‌ నే(తలున్‌ 
బాలింపం దగు నేతలున్‌ శమలయన్నల్‌ కార్మి కుల్‌ ధార్మికుల్‌ 
సోలం బిచ్చు కవుల్‌ చెలంగ బళిరా! షోలాపురంబై న శ్రీ 
శాలన్‌ మాతృ తయీకరుణ శ్రీశాలన్‌ నుతింతున్‌ మదిన్‌. 


అందము, సుందరి, పొందును, పొందెను-రామాయణార్థములో. 
ఉ, అందము సౌకుమార్యమును నచ్చపు శీలము వెల్లు జానకిన్‌ 

సుందరి గాంక్షచేసి ఘనళూరు(డు రావణు డుంచి తోట(లో, 

పొందును గోరి రామపతి భూరిశరాగ్నుల( గాలి మూర్భు(డై 

పొందెను దుష్టమౌ |ప్రథను బొందెను సర్వకుల,ప్రనాశమున్‌. 
సద్యోవర్తన : 


(ప్రస్తుత రాజకీయ సంరంభము గురించి. 

శా దేశ మ్మేలం |బజాళి( [బోవ మదిలో దీవంబుగా( బూని సం 
దేశా లిచ్చుచు నేత లోట్టకయి శక్తిన్‌[దవ్య మందీయనా 
వేశమ్మో జననష్టమో యని జనుల్‌ విభాంతులై పల్కినన్‌ 
లేశ మ్మొందక కోపతాపములు పార్టీల్‌ మూ(డు జృంధించెడిన్‌, 


29 


గ్‌ 
గ్ర 
లై 


ట్టి థి 
చెలువుగ రామరావణులు సీతకు. దమ్ములు భీము(డన్న యు, 


చ. చెలగి వెలంది కోసమయి చేసిరి యుద్ద మెవారు? రాముడే 
లలనకు భర్త?, ఆ కవ లిలన్‌ మన పార్టున కేమి యౌదు? | 
మ్ముల బకు( జంపె నెవ్వండడట?,. ముద్దియ లచ్చికి. జం|దు( 


డేమగున్‌! 
చెలువుగ రామరావణులు సీతకు, దమ్ములు ఖీము( డన్న యున్‌, 


షేధాకరి : 
సత్క-విత గురించి. 
కు గ్రీరామావాగ్ఫూభ్ళ 
జ్ఞారంగద్భారసమ్ము సమ్యక్‌ హృన్ము 
ద్ధారకమై సహితంబై 
ధారుణి సత్కవిత సతము తనరెడు( గాకన్‌! 


(పియమ్మితులు, సహృదయ విద్వత్కవివర్యులు ,శీ వడ్డెపల్టి 
కృష్ణగారు తమ సాహిత్య సంస్థ యువసాహితీసమితి పక్షాన ఏర్పాటు 
చేసిరి. స్థానిక పద్మశాలి సంఘము పక్షాన మాన్యులు, సరసోదార 
హృదయులు, సిరిసిల్ల సర్పంచు [శీ రుద శంకరయ్యగారు Gro 
శ్రీమాన్‌ ఆచి య రధ్యక్షత వహించిరి. హన 
గురువర్యులు, మహా కవిశిరోమణి, “అభినవ పోతని [శీమాన్‌ వాన 
మామలై వరదాచార్యులవారు ముఖ్యాతీథిగా పాల్గొనిరి, 


30 


"పద్రపటి 
అ గ 


(కరీంనగర్‌ జిలా) తేది: 17-4-1977 


పెద్దపల్లి (ప్రశంస : 

మ. క్రో, పెద్ద దెంతయు సంస్కృతిన్‌ గడు వెద్ద డిద్దపు విద్యలన్‌, 
వెద్దనాదుల( బోలు ప్రాజ్ఞకవిప్రకాండుల బెద్దదౌ, 
వెద్ద దెంతయు సత్కశావళిం బెద్ద దున్నతి చే్టలన్‌; 
వెద్దదై సుగుణాల వెల్లిడు వెద్దపల్లి నుతించెదన్‌. 


రండ, ముండ, బండ, పండ - రామాయణార్భములో. 

ఊం. రండని పీల్చి రాఘవుడు రాక్షసవీరుల? గూల్చ? దత్సతీ 

౨ . ముండన మయ్యె, లోకము |పమోదము నొందెను, దేవతాశికిన్‌ 
బండ(గ భాగ్యసస్యములు భవ్యముగా మునివృ శ్రి సాగె, మేల్‌ 
పం డతిహర్షమై కొనెను భ క్రసమూహము శోభనమ్ములన్‌. 


సద్యోవర్లన : 

ణ 
కవితాకన్యను గురించి, 

చ, మృదుతరశయ్య లొ వ్పెసంగ మిక్కిలి మోదము గూర్చి 

సొంపుగా 

బదముల నల్పనన్‌ నిలిపీ బంధురభావవిలాస లీలలన్‌ 
సదమలవృ త్రి చి త్రము( (బసన్నముగా, గరంగించి నిత్యమున్‌ 
మదగజయాన కావ్యసతి మంజులయె తనుప్పున్‌ రసజ్ఞునిన్‌. 


జు a wi 
అముస ర 


ముండన్‌ జేరిన బుణ్య మబ్బు నరుడా! మోక్షంబునున్‌ 
గల్లెడుగ్‌ 
కొ _ చండాచారములన్‌ [బజోత్కరము హింసాధ్యంసముల్‌ చేసిన! 
రండన్‌ ముండను జేరి ఘోరముగ దుర్వార్మకియల్‌ సల్పిన! 
గండంబుల్‌ పయికొన్న సంకటములున్‌ గాల్‌ (దవ్వినన్‌ 
భక్షి, బి 
ముండన్‌ జేరిన బుణ్య మబ్బు నరుండా! మోక్షంబునున్‌ “ 
'గల్లెడున్‌ 


షిధాతరి : 
పద్యము లభ్యము కాలేదు. 


మ్మితులు, సుకవివర్యులు శీ వాసాల నరనయ్య. పోస్టుమాన్ష! 
గారి (పోత్సాహముతో మితులు, ఉత్తమ రచయితలు,.  అధ్యాపకుః 
(ల ఆర్‌. బాల్మపసాద్‌ గారు కార్య కమ మెర్చాటు చేసిరి. సభ 
విద్వత్కవివరేణ్యులు శీ గ టైపల్లి సత్యనారాయణ రాజు గార ధ్యక్ష! 
వహించిరి. కరీంనగర్‌ జిల్లా పద్మశాలి సంఘాధ్యక్షులు, స్థానిక 
సర్పంచు, (ప్రముఖ వ్యాపారులు [౧ వేముల రమణయ్యగారు నహః 
రించిరి, మతులు (శీ రుద రాజేశథము. ఇంజనీయర్‌ గారు తోడ్చడిరి, 


వుంథెన 
(కరీంనగర్‌ జిల్లా) తేదిః 181077 


మంథెన |పశంన : 
ఉ. _ విపుల కాలవాల మయి వి, (శుతదివ్యచర్మిత కక్కయె 
య|పతిమానవిద్యలకు నాకర మై సుయశోవిరాజియై 
క పపు(దావి సత్కళశలః గ్యమతరం బయ గౌతమీతటిన్‌ 
సుపభలన్‌ బవ్మిత మయి శోభిలు మం|తపురిన్‌ నుతించెదన్‌, 
దత్తపది : . 
హయము, రయము, చయము,. జయము . రామాయణ 
భార తార్థములలో. 
చ. హయముల-ధాటి( బోలిన వర్మాకమ మొప్ప(గ రాక్షసావళిన్‌ 
రయమున( (దుంచి రాజిలిన రామునిబం టనిల్మపసూతి యే 
చ యముని. గాంచు చందమున జంకెడు ఫీముని( జూచి 
నవ్వి పీ 
"జయమును గోరి నిల్చెద( వ్‌ స్తపతాక నటించు( Se 
సద్యోవర్తన : : 
౭9 
వసంత శోభను గురించి. 
డీ, (పొంతలు వడ్ల భావములు (పక్కకు! బెట్టి వినూత్నపద్దతుల్‌ 
చేతము లుల్రిసిల్లగను జేకొను చందమునన్‌ వనిన్‌ గుజ 
[వాతము నవ్యశోభలను భాసిల నామని యందు( భొంగి మేల్‌ 
కూతలు. పెట్టె బక్షితతి కోర్కెలు తీరిన మానవ్మక్రియన్‌, 


లో(జూపున్‌ వెలిచూపు( గావలె నటే లోలాక్షి! నీ విద్యకున్‌, 
శా, మాజుల్‌ హెచ్చెడు తెజు రొప్పంగ మహామోహాంధకారంబన! 
రాజాదుల్‌ పడ పింతవింత గతులన్‌ రమ్యంబుగా నృత్యమః 
రోజున్‌ చేసెద వెల్చలో కుల( గడున్‌ లో(గొందు వాళ రొ 
లో(జూపున్‌ వెలిచూపు( గావలె నవే లోలాక్షి! నీ ఏిద్యకున్‌ 


నిషేధాతరి : 
హంస రాయబారము గురించి. 
క్ర శ్రిరంగద్యని రాసుత( 
దేరం బోవంగ నందచెష్టన్‌ బట్టన్‌ 
వారించి యంచ చని నల 
భూరమణుని తోడ( (చేమ ఫొందించె( దగన్‌. 
శ్రీరంగత్‌ --వనిన్‌ =కోభలు విలసిల్లు వనములో, 


నో పూర § విద్యార్థి (పీయమైన ట్రీ జమంజ్యోతి గంగారాము, 
పోస్ట్రమాస్టరు కార్య[కమ మేర్చాటు చేసీ, ఘనసన్మానము కావించెను, 
సభకు ఫ్రీ సత్యనారాయణ - అడొకేటుగారు అధ్యక్షత వహించిరి, 
మీళులు, సహృదయ విద్యత్క-వివరేణ్యులు శ్రీ ర గీట్ట జనార్దన్‌ రో 
గారు ముఖ్యాతిథిగా పాల్గొని (పసంగించిరి. 


తక్కళ్శపలి 
(కరీంనగర్‌ జిల్లా) తేది, 801077 


తక్క ళపల్లి (ప్రశంస - 
క, _ పౌరుషపర్మాకమములకు 
సారతరం బైన సస్యసంపదకున్‌ బల్‌ 
దారులకు రాజనీతికి( 
బేరగు తక్కళ్ళపల్టి వినుతి యొనర్తున్‌. 
క్ర 'సేద్యమునకు వాద్యమునకు( 
బద్యమునకు మద్యమునకు( బరికీ ర్తిత మై 
విద్యుత్తు లేక యయయో 
హృద్యత లేకుండ( బోయె నీ పల్లియకున్‌, 


దత్తపది : 
అన్నము, సున్నము, జన్నము, సన్నము . భార్య తన భర్తను 

బంధించి విధేయునిగా జేసికొని పళ్చాత్తాపపడు విషయము, 

ఉ. అన్నము వండ. జేసితి నహంకృతితో( బతి రోసి, నెత్తికిన్‌ 
సున్నము పెట్టి కష్టముల జొన్పితి నయ్యయొ పాపి నైతి నే 
జన్నమునన్‌ విశుద్ధ నయి సాగుదునో యనురాగ చిత్త మా 
సన్నముగా(|బసన్నముగ స్వామీ ననున గను 'బెప్పుడో కదా! 


సద్యోవర్ణనము ; 
వి శ్రనాలు మొలకెత్తెడి సమయములో వర్షాభావమైనచో రైతుల 
సశ గురించి. | 


ఇంట జెలంగు విత్తనము లెంతయు మెత్తంగ దున్ని రక్ష 
మంటీని బోసి వృష్టికయి మాటికి మింటిని జూచి వేచినన్‌ 
గంటికి నీరె కాని యి(క( గన్పడ దింతయు నీరు నింగిలో, 
బంటలు లేక మంటలకు బగ్గున మండును జీవితా లయో! 


సమస్య : 
పున్నమరేయి భాస్కరు(డు పొల్చి మహాతపదీ ప్రిమంతు(డై, 
ఊ. వన్నెలు చిన్నెలున్‌ హొయలు బంధురమైన విలాసిన్‌మణిన్‌ 
(గొన్నన లొప్పు తోట6లను గూడి యఖథేచ్చవిహారలీలలన్‌ 
బన్నుగం దేలి తేలి కొద బాయ బరుండ గతించె నందమౌ 
పున్నమరేయి, భాస్కరుడు పొళల్చె మహాతపదీ ప్రీమంతు(డై, 
నిషేధాకరి : 
స్వయంవరానంతరము సీతను మొదట (శ్రీరాముడు చూచినప్పకి 
అనుభూతి: 
కం 


శ్రీభూజ పహీమనోజ్ఞము 

గా భాస్యత్‌ పేయ ఉత్హకాంక్షన్‌ గాంచం 
గా భానువంశ తిలకు(డు 

శోభాయుత (పేమవీచి( జూచెన్‌ సీతన్‌, 


పీయమి|తులు, సహృదయ విద్వత్కవివర్యులు, పురోహితుల 


శ్రీ తత్త్వాదికృష్ణశళర్మగా రేర్పాటు చేసిరి. (పముఖ నాయకుల 
శ్రీ మిరియాల కిషన్‌ రావుగారు నభ కధ్యక్షత వహించిరి. 


మేడిపల్లి 


(మండల కేం దము, కరీంనగర్‌ జిల్లా) తేది 1 5-6-1977 


షేగిసల్లి (ప్రశంస : 
క, _ వికనత్‌ పగతి 'సుమం బయి 
పకటిత విద్యా (పదీపభాసురమై స 
స్య కనకమై మా కొరువు 
ట్టకు జెలి యగు మేడిపల్లి. |బస్తుతి చేతున్‌, 


తే.గీ, మేడిపల్లి యనిన మేడిఫలము గాదు 
మేడిపల్లి రాచమేడి పల్లె 
మెడి పట్టి దున్ని వై(డిని బండించు 
పా(డి పంటలకును బట్టు(గొమ్మ. 


దత్తపది : 
బేరము, నేరము, దారము, సారము - ప్రస్తుతమున్న జనకా 

[ప్రభుత్వము చేపట్టిన అభ్యుదయ కార్య కమాల గురించి, 

ఉ. బేరము హారి గుప్పిటను బెట్టి ధరల్‌ దివి నంటకుండ(గా 
నేరము వారి న్యాయముగ నేతల కైనను శిక్ష వేయ భూ 
దారము వంటి [దోహులను దండిగ( గూల్చ భయావహస్థితిన్‌ 
సారముదంబు నిండ బెలుచన్‌ దొల(గించి [పభుత్వ మేలెడిన్‌. 


సద్యోవర్షనము ; 
దర్జీకి పండుగకు బట్టలియ్యగా సమయానికి అందియ్యనిచో 
కలిగెడి అవస్థ గురించి. 


డం 


పండుగ వచ్చె నిప్పటిక ఒట్టలు కుట్టకపోయె దర్శి వీ 
దండుగ యౌానొ వేడుకలు దండిగ జర్గునొ కూతు నల్దనిగ్‌ 
నిండుగ( దృప్రి చేయుపెటొ నేండు (పమాదము ముంచె 
నాగక్ష। 
బొండుగ నొత్తి తెత్తు నిక బొందెద విందు పసందు 
చందున్‌ 


నమన్య : 


టం 


వెన్నెలజేని కాంతి గని విచ్చెను దామర. లెల్ల వింతగన్‌, 


వన్నెల చిన్నెలన్‌ వెలుగు భాసిల( దావుల( గుల్కు కల్వపు! 
గన్నెల రాగతోయధి నిగారపు టోలల'. దేల్చి చొక్కి యా 
సన్న|పభాతవేళ రవి చయ్యన రా వెలవెల పోవు నా 
వెన్నెలతేని కాంతి గని విచ్చెను దామర లెల్ల వింతగా. 


నిషేధాకరి : 


బృహన్నలను చూచిన ద్రౌపది మానసిక స్థితి. 
ఆని నరిహరియె స్థాపిం 
చిన (పథతో వెలి యేమి చెల్వల నడ్మన్‌ 
౧ 
జుని(గిన లజ్జన్‌ నృత్యము 
లను నేర్పును పేడియె( గలగు నెద మిగులన్‌. 


నా పూర్వ విద్యార్థి, (పియమైన శ్రీ) కల్లెడ సోమయ్య (పోత్నా 


హముతో శ్రీ పీతాంబరరావుగా రేర్చాటు చేసిరి. 


38 


ఎలిగేడు 
(కరీంనగర్‌ జిల్లా) తేది, 1-6.1977 


ఎలిగేడు [ప్రశంస 


క. నేతలకున్‌ బల్‌ బట్టల 
నేతలకు | బజావితతికి నిరతము హీతవౌ 
చేంతలకున్‌ నవధాన్యపు( 
గోంతల శెలిగేండు కీ ర్రిగొనె మిగుల నహో! 


శ్రీ వెంగళ హనుమయ్యగారి (ప్రస్తుతి : 
క, గళమున జలదనినాదము, 
విలసితహృదయమున సుధయు, విశుతకీ ర్తి మై. 
జెల(గెడు నాయకమణి వెం 
గళ హనుమయ నధినుతింతు న 


రణము, గణము, కణము, చణము - భారతార్థములో. 

చ, రణము కురు ప్రదేశమున [గాల(గ( గౌరవ ఘోరవాహిని 
గణములు చెల్టరేంగ( దమకంబునః వార్గు(డు శ తుదేహముల్‌ 
కణములుగా ధరన్‌ బడ నకాండలయం బొనరించె, దివ్యులా 
చణముదుదారశౌర్యమును జయ్యన మెచ్చుచు నుండ నింగిలో. 

ణ=|పసిద్ద మైన, ముత్‌ --ఉదారశౌర్యమును = సంతోషము 
తోడి గొప్ప పరాక్రమమును. 


సద్యోవరన : 
రా 
వేసవి తాపము గురించి. 


ఉం నిప్పులు రాల్చు నెండలకు నెట్టన భూవలయంబు కాలుచుగ్‌ 
గుప్పున లేచు ధూమములొకో యన రేగ దుమారముల్‌ కడ! 
జెప్పంగ రాని తావముల జీవుల ఠావులు దప్ప! [బాణమళ్‌ 
గొప్పగ రాల్చె( జెమ్మటలు మోరపు మంటల నార్చనో యన్‌ 


సమస్య : 
దైత్యగణంబు లెల్ల విబుధాశిగ మారెను భారతంబునన్‌. 
ఉ. కృత్యము అన్నా ఘమోరముగ( గీచకులై పొనరించి యెంతొ మీ 
ద్దత్యము నల్పనాయకులు తాము (పజాళికి( జూసి యిప్పుడు! 
సత్యపథంబు మా దనుచు సాగెదరీ జనతన్‌ విచ్చితమౌ 
దైత్యగణంబు లెల్ల విబుధాశిగ మారెను భారతంబునన్‌. 


నా వియ్యంకులు, సహృదయాగణులు శ్రీ యెలిగేటి రాః 
వీరయ్య. కొ త్రపల్లీ వారి (పోత్సాహముతో నాయకవర్యులు, పద్మళ। 
(పముఖులు, ఎలిగేడు సర్పంచు (శ వెంగళ హనుమయ్యగా రేర్చాట 
చేసిరి. 


చౌటిపల్లి 


(నిజామాబాదు జిల్హా) తేదిః 19-8-1977 


చౌట్రిపల్లి ోంస : ; 


బా, సస్యశ్యామలమై విశిష్టత రవిజ్ఞానాలయంబై ర్‌మా 
లాస్య పోజ్ఞ్యలమంటపంబయి' మహారాడె ( డై కభవంబై సహ 
(సాన ్యస్తుత్యస దామహాభ్యుదయకార్యాదర్శమై సత్కళా " 
వాస్యంబై వెలుగొందు చౌటుపలి మేల్‌ [పాళ న్య 
మూహించెదన్‌, 
ద శ్రపది : 
విన్లరి, దొప్ప, పుడ్కు, పచ్చడి. కృష్ణ రాయబారార్థమున. 
ము,కో, ని స్తరించెడు రాజ్యకాంక్ష వివేకమా కురురాజ! నీ 
శ స్తబుద్దిని జూపవేటికి? చాటె దొప్పని మాటలన్‌ 
గనీ యేలొకొ పుడ్క- వచ్చునె కాలుపోలికి బోవుచో 
దుస్తరం బిది నిన్ను భీము(డు (దుంచి పచ్చడిగా నగున్‌, 
సద్యోవర్లన ; 
ము 
కీ.శే, చౌటిపల్లి హనుమంతరెడ్డిగారి (పళస్తి, 
షి, నాయకవర్యులై సత మనాథుల బాధలు రూపు మాపుచున్‌ 
బాయక దేశ సేవకయి భవ్యపదంబు లలంకరించి యా 
ప్యాయముగా జనాళికి మహాభ్యుదయంబులు గూర్చె, 


దా యశః 
కాయుడు చౌటిపల్లి పుర|గామణి ట్రీ హనుమంతరెడహో। 
ర్త a 


సపుస్య : 
రామున్‌ దునుమాడె సీత రావణు నాజ్జన్‌. 


క, _ భీమాహవమును జెప్పుచు 
రాముం డనె నిందజిత్తు రణమున మూర్చన్‌ 
బో మన లక్ష్మణు దనుజవి 
రామున్‌ దునుమాడె సీత! రావణు నాజ్ఞన్‌. 


తా రాముడు భయంకర యుద్ధమును గురించి చెప్పుచు 
సీతా! ఇం్యదబిత్తు రావణుని ఆజ్ఞచేత రాక్షన సంహారకుడై న మ 
లక్ష్మణుని మూర్భ్చపోవనట్లు పడగొమైను' అని పలికెను. 


షేధాతరి : 


(పస్తుతము అష్టావధాన సభ రాయల భువన విజయమును తళ 
పించునని వర్ణించుట. 
క, _ శీవిద్యలు కృత్యాశ?న్‌ ,. 
'జీవింఎచన్‌ రాయసభ విశిష్టముదమ్మున్‌ 
గావించిన చందము ళో 
భావహమై వెలింగె నీ నభాస్థలి మనచే, 


ఆప్తులు, సహృదయవరేణ్యులు శీ) బోగ గంగారాము-వ ర్తకులు 
గారేర్పాటు చేయించి ఘన సన్మానము చేయించిధి.వారికి అధ్యాపకులు, 
ఆత్మీయులు శ్రీయుతులు గుండోజు శేషా దిగారు శంకర్‌గారు సహక 
రించిరి. మాజి ఎం.ఎల్‌.సి., మాజి జిల్హాపరిషత్‌ అధ్యక్షులు, (పసీద్ధ 
నాయకులైన క్రీ, శే, కె.ఆర్‌ .హనుమంత రెడ్డిగారి కుమారులు (శీ గోవింద 
రెడ్డి గారు నభ-కధ్యక్షత వహించిరి... 


శ్త2 


ఖవమ్మము 
పదత 


దత్తపది : 
భగ్నము, నగ్నము, భుగ్నము, మగ్నము - రామాయ . 
ణార్థములో, 


ఉ. భగ్నము లయ్యె( గోరికలు, బంధువు లెల్ల నశించి రెంతయున్‌ 
నగ్నము లయ్యె. బేటలు, వినాశము నందె సమస్త సంపదల్‌ 
భుగ్నము లయ్యు గుండియలు బుద్ది( దలంపక రామయుద్దన 


స్నగ్నమగా. నం పడెదు మాను ప్రభో! యని వేడె( 
" గలా తాన్‌. 


సద్యోవర్లన ; 
ర 

క పైలమ్ముకొని జీవించువాడు క 'పైల మోప్పతో వెళ్ళుచుండ 
ఎదుట కాలసర్పము కన్నడ పొందు బాధ వర్ణించుట, 


మ. అతికష్టాంబుధి ముని తేలు చొక( డాయసంబుతో, గప్టైలన్‌ 
గతిలే కమ్ముట ae నెదుటన్‌ గాలాహి క 


రుతులన్‌ జేయుచు నిల్య(గా( బడగవై, రుద్దాంఘి(యె 
[పాణముల్‌ 
గతులన్‌ దప్పంగ గుండె గొట్టుకొన(గా గాసీల్లి కోషిల్లుచున్‌,. 


మానమునం దెక్కం గడు (పమాదముకాదే. 


క, కానక కాలము దేశము 

పూనికతో గనక యం|తముల( ద్యరగ( బర 

ధ్యానమున నడపు నట్టి వి 

మానమునం దెక్క( గడు [ప్రమాదము కాదే. 
నిషీధాశరి : 

సరస్వతీదేవి వరన. 

ల 

క. [శీధీ భాదయు సుకళా 

సాధనయున్‌ బూజ్య యయి రస్మపముఖాబ్టిన్‌ 


బాధితనరులన్‌ దేల్చుచు 
సాధక విజయమ్ము లొన(గు జనని నుతింతున్‌, 


(కీధీభాద = ఐశ్వర్యమును బుద్దిని తేజస్సును ఇచ్చునది. 
ఆత్మీయులు, ఆప్తులు, సహృదయ విద్వత్కవివరేణ్యులు, 
ఖమ్మం జిల్లా సహకార శాఖాధికారులు (D.C.0.) శ మహమ్మదళి 


గారుఏర్పాటు చేసిరి. గురుదేవులు, మహాకవి శిరోమణులు శీ వాన 
మామలై వరదాచార్యులవారు అధ్యక్షత వహించిరి. 


44 


కవ్మురిపల్లి 


(నిజామాబాదు జిలా తేది. 14-11-1977 


కమ్మరిపల్లి (ప్రశంస ; 


డీ, 


కమ్మని పాండి సంపదయు( గమ్మని పంటల భోగభాగ్యముల్‌ 
క్రమ్మర వచ్చిపోవు ఘనకార్మికపాంథజన్నపవాహ మం 

క మ్మరవిందమార్హవము కమ్మని తియ్యని రాజకీయముల్‌ 
'కమ్మరు' కట్టి: శయములు గాంచెడు కమ్మ రిపల్లి నెంచెదన్‌, 


కమ్మరు=నడుము (ఉరుదూపదము] 


వెండి బంగారము రాగి,” ఇత్తడి = రామాయణార్థములో, 


వీప్పల్‌ (బద్దలు నయ్యు వెండి సమరా వేశంబునన్‌ వచ్చె నే 

(పాపుల్‌ గాంచెనొ పీ సహోదరు. డయో బంగారమున్‌ 
మించు నీ 

రూపం బేక్షతి నొందరాదు వినుమా'రోషంబి రాగిల్ట.నీ 

కో పూజ్యా! మెయి యిత్తడిన్‌ వెజిపుచే హూనం బగున్‌ 
మానవే. 


సష్యోవర్డ నః 


వేయి పదార్లు |పకటింఛి వట్టి కవ రిచ్చినారని తెలిసినప్పటి 
౧ ట్‌ 


చింతను వర్డించుట, 


వేయిపదారు లిచ్చిరని (పేమ. గృతజ్ఞత తెల్పియుంటి న 
య్యో! యొక డబ్బులేదె? ఇది యు తది, యుల్హ్లము తల్లడిల్లెడి! 
నా యనువారు మాసము నొనర్చిరొ యేపొరపాటు కల్గెనో 
మాయయొ నాదు కర్మమొకొ మాయని మచ్చగ నిల్నె 


వేదనళ్‌, 


మస్య : 


సూర్యుండు చం|దు(డున్‌ గలిసిచూడంగ వచ్చిరి భూ పదేశ మున్‌ 
ఆర్యులు రాజు లెల్ల దమయంతి స్వయంవరసన్మహంబు U 
ధుర్యత( గాంచ రా(గ నవధుల్‌ కనరాని త్వదియరూపసొ, 
దర్యము గాంచ దేవతలు తామరు దెంచుచు నుండ. బెన్‌ దమిన్‌ 
సూర్యు(డు చందు(డున్‌ గలిసి చూడగ వచ్చిరి 

భూ! పదేశమున్‌, 


నిషేధాతరి : 


ఇందిరా తనయను గురించి స్వర్గవాసి నెహూ తలంపు: 
పదమున్‌ గాంచి సు|పథతో 

నెదలో సుధ నించె నంత నేమియొ కర్మం 

బొదవెను బహు మోరంబులు 

ఫదవీచ్యుతయె విచారపడు నవమతులన్‌. 


'ఆత్మీయలు, సుకవివర్యులు, హింది పండితులు [శ వొటా! 


కారి చిన్నరాజన్న గారేర్చాటు చేయించిరి, 


రా 


దత్త 


ఆసిఫాొబొదు 
(ఆదిలాబాదు జిలా) తేదిః A0.11-1977 


ఆనీఫాబాదు [ప్రశంస : 


సపేదల్‌ సాదులు గల్లి సత్కళల/ | బావీణ్యమ్ములన్‌ వెల్లి నే 
లొ దాతల్‌ ధనికుల సహృజ్జనులు విద్యావంతు లొప్పారుళున్‌ 
కేదారంబులు లేక మెట్టలె భృతిన్‌ గీలించు ఈ ఆసీఫా 
బాదున్‌ మండలకీ శ్రిపాదు నెదలో భావింతు( | బేమంబునన్‌. 


అడవులతో నొ డుదొడుకుల 

గుడి సెలతో దుడుకుదనపు కొండెంగలతో 
కుడువం దగు జొన్నలతో 

గడు నమృతపు చెదల నొప్పు ఘనపురి నెంతున్‌, 


ae 


వరణము, మరణము, భరణము, చరణము - రామాయ 


ణార్గములో, 


చ, 


"వరణము దుష్టమై పరుని భామిని గోరిన రావణుండు దు 


ర్మరణము( ర ధర్మమును మానక నిల్చిన రాము. డీ ధరా 
భర ణముగా వెలింగి కడు భక్తుల నర్చితు డయ్యె దా, సదా 
చరణ మొనర్చు దేవునిగ, సల్పును దౌష్ట్యము' మర్త్య దైత్యుగా. 


సద్యోవర్షన ; 


ప్రస్తుత వాతావరణ వరన, 
en ణి 


ఉం కర్షకు లెంతొ కాలమును గష్టము లోరిచి సాగుచేసి పెన్‌ 
హర్షముతోడ( గోంతలకు న్యాతపడన్‌ విధి వకమె యయ! 
వర్షము గుప్పుచున్‌ వరద పాలొనరించుచె కొక వ్యాధు ల 
త్కర్షముగా జనించెడిని గాల మదెట్టులొ వచ్చె. జెల్లరే। 


సమన్య : 
రాధను వీడి మాధవు(డు రంభను ముద్దిడ గంటినే చెలీ! 


ఉ. వేధ లనేకమున్‌ గనియు వెన్సడ కెంతయు శౌ ర్యమూ ర్తిజై 
సాధుల బాధ మాన్సీ యరిసంఘము 'గూలిచి ధర్మజీవనా 
రాధకు( డయ్యు నేమిటిది? రాధిక( బట్టుక రుక్మి ణిన్‌ సదా 
రాధను వీడి మాధవుండు రంభను ముద్దిడ( గంటీనే చెలీ! 


షేధాతరి : 
గీతకాల వర్ణన. 


క, _ [శ్రీధీభాక్‌. మరుల దా 
బాధింపక బడ్డు లందు( బడి కసీ తోడన్‌ 
వేధించు సేత కాలక 
సాధించును జంటలకును సౌభఖ్యాంబుధులన్‌. 


ఆత్మీయులు, ఆప్తులు సహృదయ విద్వల్లలాములు, బహ 
భాషావేత్తలు, [ప్రధానోపాధ్యాయులు [శ మహాకాళి దత్తా తేయులు. 
చెన్నూరుగా రేర్పాటు చేయించిరి. మాన్యులు, విద్వద్వ రేణ్యులు, 
(ఫ్రముఖ రచయితలు. శ్రీ సామల సదాశివగారు సభ కధ్యక్షత వహిం 
చరి, 


త్తి 


కాగజ్‌ నగర్‌ [పొ జెక్టు క్యాంపు 


(ఆదిలాబాదు జిల్హా) తేది. 21-11-77 


(జెస్ట్‌ కొ్టంపు |పశంన : 


పరదేశంబులనుండి [తోయంబడి దౌర్భాగ్యంబు వెంటాడ(గా 
శరణం బం చరుదెంచు దీనులకు విశ్వ పేమ నావాసముల్‌ 
దొరయం జేసి సమర్త వృత్తుల భృతిన్‌ దోడ్లోన కల్పించు బం 
ధుర ప్రాజెక్టును నిర్వహించు వరపుణ్యుల్‌ మీకు జోహారువుల్‌. 


చ. జిగిబిగి లేని నేలలును జేవలు చచ్చిన కార్మికావజల్‌. 
బుగబుగ లేచు |క్రొంబొగలు (పొద్దున మాపు( గలంచు! వెన్‌ 
 రొదల్స్‌ 

నగవనకంటకంబులు ననాగరిక ప్రజ రెచ్చి |పాణముల్‌. 
సగ మొనరించు బత పురిసన్నిధి నుండు మిమున్‌ నుతించెదన్‌, 
దత్తపది : 


ముని, వని, గని, శని _ ఈ పదములను స్వార్థమున గాక 


(పయోగించి భారతార్థమున చెప్పుట. 


చ. వనజభవాభమాౌని యనివార్యవరమ్ము నివేచ్చ నీయ న 
వ్యనిత కుతూహలంబుమెయి భాస్క-_రు( బిల్చి కుమార శేఖరున్‌ 
గని పడవేసె జాహ్నవిని, కట్టడి దైవము కుంతికిన్‌ మహా 
శనిసద్భశంబుగా( గల(చె( జాలని బుద్దికి జీవితాంతమున్‌, 
సద్యోవర్షన : = 


(ప్రస్తుతము దివి సీమలో వచ్చిన తుఫాను బీభత్సము గురించి. 


49 


స్థ ఘోరంబై న తుఫాను జృంభణకు దికు్యు.న్‌ మొక్కు 
లేకుంగ( 
సీరై కొట్టుక పోయె వాటికలు, మున్నీరై సహ్మస్య పజర్‌ 
హోరాహోరిగ( బోరి చచ్చి రయయో!, యూళ్ళన్ని 
బీళ్ళయ్యె | 
దారంబుల్‌ వరసస్యసంపద నిరాధారంబు లయ్యెన్‌ గడున్‌, 
సమస్య : 
రా్మాతిసమయముల నొసంగె రవి క ర్య్యములన్‌. 
క్ర :పాతుం డయి కాస్త్రంబుల 
' సూతంబుల( దప్పకుండ సుపథిన్‌ జను స 
ద్లో[తద్విజు(డు గడవ(గనేె 
రాతి, సమయముల నొసంగి రవి క ర్యములన్‌. 
నిషేధావరి ; 
(పస్తుత సభ గురించి. 
కం 


_పేయోబ్టిని దేలను, నా 
శేయమ్మును వల్చి సభకు చి త్త్మదుమ,శే 


ణీయు క్త వికా సార్థ 


మ్మీ యవధానమ్ము వినగ నేతెంచి రహో! 


ఈ సభను శ్రీ మహాకాళి దత్తా తేయులుగా రేర్చాటు చేయిం 


చిరి.' వార ప్పుడు కాగజ్‌ నగర్‌ పాజెక్టు క్యాంపు Ee పాఠ 
శాలలో (పధానోపాధ్యాయులుగా ఉండిరి. 


50 


కరీంనగరవు 


తేది : 11.12.1977 


కరీంనగరము (ప్రశంస ; 

చ. సిరులకు( దావలం బయి విశిష్టకవీయద బుధ|ప్రహృష్టమై 
నిరుపమ సత్పరిశ్రమ మణి వజ భాసురమై |పభావ మే 
దురబహు రాజకీయ పఠితోషిత[పాంతమునై చెలంగు మా 
కరినగరమ్ము మండ లవికాసవరమ్ము కరమ్ము నెంచెదన్‌, 


నటరాజ కళానికేతనము [ప్రశంస : 
ఉ. సాహితియున్‌ (బశ స్త మగు సాంస్కృతికంబు నెసంగ(గా - 
మమో 
తాహముతో నిరంతరము చక్కని కార్యము లాచరించుచున్‌ 
శ్రీహరి స స పీ వెలసెన్‌ నటరాజకళాని కేతన 
మ్మోహొ వటోపమానమయి యుర్వర వర్దిలు(గాక! శాఖలన్‌, 


దత్తపది : 
బండ, ముండ, రండ, దండ - భాగవతార్థములో. 

ఓ. బండలు కొండలున్‌ గడచి భ|దతమంబు గిరివ జంబు లీ 
ముం డమరేశజుండు నతిమోదముతో హరి చేర(బోవ వీ 
రండకు వచ్చి రంచు మగధాధిపు( డాదృతిచేయ మేము ఛీ 
దండకు బోరు కోరి యిటు దారితి మంచు వచించి ర్న గథన్‌, 


నద్యోవర్గన : 
వెండ్లి పీటలమీద కూర్చుండబోవు వధువు మదిలోచి చింత, 


చ. మనను (పమోదమౌ పగిది మాన్యుండు నా పతి యేలుకొన్న 
ననుపమదివ్యసౌఖ్యముల హాయిగ దేలుదు6 (గూరు( డై 
దినదిననారకవ్యథల దిక్కురి కూలుదు భాగ్య మేగతిన్‌ 
నను నడపించునో యని మనంబున. గన్యక యారటంపగె్‌ 

సమస్య ; 
శనివారము కాదు కాద శనివారమ్మే. 

క. ఘన రుంరుు ఘోరగతి ను 
ప్పెనగా జృంభించి [ప్రళయ వీభత్సంబున్‌ 


బొనరించె మొన్న యమొ! యది 
శనివారము కాదు కా దశనివారమ్మే. 


అశనివారము=పిడుగుల దినము. దివి సీమలో తుఫాను ₹ 
రేగిన దినము. 


స్‌ షధాతిరి : 
“౯ వామన కసత గురించి. 


కు రక్షోరాట్‌ శ్రీ దోంచన్‌ 
భిక్షకు న బైసి( గాక బేల యనన్‌ దా 
నక్షయ మగు మూ(డడుగుల 
నా క్నితిలో నడిగె వటు(డు అబ్బుర మొదవన్స్‌,. 


[పియమ్మితులు, నట శేఖరులు దర్శకులు, ఆడిటర్‌, వేములవాడ 
నటరాజ కళానికేతనము స్థావకాధ్యక్షులు శ్రీ మంచె సత్యనారాయణ 
గారు తమ సంస్థ వార్షికో త్సవ సందర్భములో సభ ఏర్పాటు చేసిరి, 
సభకు కరీంనగర్‌ శ్రీ రాజరాజేశ్వర కళాశాల (ప్రిన్సిపాల్‌ 
శ్రీ "క వై. ఎల్‌. వ రధ్యక్షత వహించిరి. మాన్యులు, 
జ బోధ గురువరేణ్యులు, “శ్రీకరానంది శ్రీ పీ పిన్నమశెట్టి. చిన్న 
యాఖ్యులు గారు స్వయముగా సన్మానించిరి. 


5్‌2 


బెజ్జంకి 


(కరీంనగర్‌ జిల్దా) 12.1977 


బెజ్జంకి నరసింహస్వామి స్తుతి : 

ర్‌, శ్రీకరు వరదాయకనుర 
శేఖరు భకాంతరంగచిత్‌కురుహసుధా 
శ్రీకరు సర్వజనాళివ 
సీరరు బెజ్జంకి నొరసింహుని దల(తున్‌, 

బెజంకి (ప్రశంస ; 

బె 

ద్విపద. విజయాంకరచితమౌ బెజ్జంకి పురము 
ఎకశిలాపుష్టి నెంతయు నెగడు 
కోన బుష్యాశమమ్మా నా(గ వెలయు 


మంచి నేతలకును మహిత మై చెల(గు 
అందాల బెజ్జంకి నభినుతి చేతు. 


ర్రీక్రీ గాదె శంకరయ్య [పశంస : 

ర్‌, భోగమ్ముల యోగమ్ముల 
రోగమ్ముల [బతుకు సాగ రోచిష్పతిభా 
యోగమ్మున వరకవితా 
శ్రీ గాదెను నింపి పంచు శ్రీగాది యహో! 


అంకము, పొంకము, బింకము,పంకము - ఉదంకుని చరిత్రము 
గురించి, ] . 


“ఉ.  అంకములోని పొష్యనృపు నంగన యిచ్చిన కుండలంబులన్‌, 
ఫొంకము తోడ( గొంచు( జనం బొంచిన తక్షకు( డెత్తు 


"కేంగయంగన్‌ 
బింకము డించి వేళకు మునిన్‌ గని యిచ్చె( దదీయపత్నికి 
పంకములేని జీవన ప్రభాయుతు(డై న యుదంకు( డద్దిరా! 


నదోగివర్ణన : 
గురుకుల విద్యాలయము గురించి. 


క. గురుతరులన్‌ ఛాతాధిక 
వరతాపోపళమములను వర్ధిలు నేత 
ద్గురుకుల ముపవనము వలెన్‌ 
బరమంబుగ శాంతి సౌఖ్య పద మై యొప్పున్‌, 

సమస్య : 


కాకియు( గోకిలయు. గలిసి కాషుర ముండెన్‌, 


క్ర |పాకట దుగ్గార్భవమున( 
గాకోలము స్‌ధయ నున్న గతి మన భూమిన్‌ 
లోకు లసత్సద్గతు లయు! 
కాకియు( గోకిలయు( గలిసి కాపుర ముండెన్‌. 
నిషేధాకరి : 
బెజ్జంకి నృసింహస్వామి గురించి. 
ర్‌, శ్రీలన్‌ (శేష్ట షప్రభుతలన్‌ 
మేలొ విద్యా పభాళి మెప్పవు హృత్‌ స 
చ్చీలములన్‌ బెజ్జంకి ప 
జి 
జాళికి నరసింహు( డొస(గి యలరుత! సతమున్‌, 
ఆత్మీయులు, స సహృదయ విద్యత్కవి వర్యులు శ్రీభ్రీగొదే 
శంకర కవిగా రేర్చాటు చేసిరి, 


ర్‌ 


ఆదిలాబొదు 
తేది. 29-1-1978 


అదిలాబాదు (ప్రశంస ; 


ము, 


అటవీసంపద నింపి వెంవెస(గు గేహనీకమున్‌ గూర్చి యు 
త్కటళ క్రి పదభోజనం బిడి మహాకార్చాసలక్ష్మీ కృపన్‌ 
పటముల్‌ దాల్ప(గ( వేసి వంశ విలసత్‌ ప్మతోరువిద్యా పభా 
పటలంబై యలరారుచుండు నదిలాబాదున్‌ (బశంసించెదన్‌. 


కుటుంబ సంక్షేమశాఖ స్తుతి : 


క 


ఆరోగ్యభాగ్య మిచ్చుచు 
సారోద్యబ్దీవనంబు సాగ (బజాబ్టిన్‌ 
వారధి కట్టుచు వెల సెడి 
యారోగ్యసమాఖ్యశాఖ నభినందింతున్‌. 


రచ్చ, లచ్చ, బిచ్చ, సిచ్చ - కుటుంబ సంక్షేమము గురించి, 


రచ్చకు నీడ్చును కోమటి, 
లచ్చనమే పీల్లవాండ లక్షల గనినన్‌ 


 విళ్ళపుగతి యేటికి? మన 


సిచ్చను జెలంగంగ సంతు నింతే యుంతున్‌. 


సద్యోవర్ణన ; 


బహుకుటుంబి ఛాందసుడు కుటుంబ సంకేమ చర్యగురించి 


చింతించుట, 


చ.  జలజభవుం డొసంగు బహుసంతతి, మానవమా[ తు( రేగ! 
నిలుపంగ నేర్చు( బాప మగు, నిల్పక యుండినం దాప 

మయ్యె 

బల మగు శంక నా యెదను బధైను, ఛాందస మేల నేమ 

సలలితసొఖ్యముల్‌ వెలయ శస్త్రచికిత్సకు బోదు నిప్పుడే, 


సమస్యు : 
గరుడు(డు గణపతికి? దండి కావలె సుమ్మీ! 


క, వరవదన మిడిన చొప్పున 
: ధరా|పద క్షిణకు( బెండ్లి తన కొనరింపన్‌. 
దొరకొన్న పాపకుండలి 
గరుడుడు గణపతికి దండి కావలే సుమ్మీ! 


షేిధాతరి ; 
హేమంత వర్ణన. 
క, రవియే సీమకు బేలంగ 
దివి, బో నరపాళి కేమి తేకున్నె వెతల్‌ 


భువి నివమ్ను గురియుచున్‌ గడు 
జవమున హేమంత మడరి జడిమను గూర్చన్‌, 


స్థానిక కుటుంబ సంక్షేమ కాఖవా రేర్సాటు చేసిరి. ఆంధో 
పన్యాసకులు శ్రీ రీ గోకాలి రన గారు సభ కధ్యక్షత వహించ్చిరి. 


హుస్నాబొదు 


(కరీంనగర్‌ జిల్లా). తేది: 28-4-1978 


హుస్నావాదు (ప్రశంస ; 


థా, శ్రీదంబై సుకళాసుధాలహరికా శేయస్కరంబై |పజా 
ఖేదోన్మూలక రాజకీ మతరుసంకీర్దాత ప తాళియె 
' మోదాపూరక రమ్యరమ్య జనతా భోగంబునై విద్యకున్‌ 
పాద్దె పేరును బెంపు గల్లు హుసునాబాదున్‌ [బశంసించెదన్‌, 


హుస్నాబాదులో ని నవోదయ ఆర్ట్‌ థీయేటర్‌ (ప్రళంన | 


చ. కవుల నట్కపకాండులను గాయకవర్యుల( జితకార భా _ 
రవుల సృజించి మించి సుక ళామకరందములన్‌ వెలార్చుచున్‌ 
చవులను( దన్నుచున్‌ జనుల సత్సథగాముల( జేయుచుండి యీ 
భువి ఘనకీర్తి వెల్లుత! నవోదయ ఆర్డు థియేట రెప్పుడున్‌, 


హారము, పాఠము, భారము, నేరము - సభాసదుల గురించి, 


ఊం... హారము( బోలు .పండితజనాళి కళాసురభిన్‌ వెలార్చ(గా 
స పాఠము లేని గెల్విని సభాజన హృదృవనంబు లొప్ప(గా 
భారము గూర్చు వాదములు వైకొని డెంధములన్‌ గలంచె నే 
నేరము లాచరింతిమొ నేటికి 'సీగతి ప్టె నయ్యయో! 


సద్యోవరన ; 
5 
లోకులకు మంచి నడవడికి హితవు చెప్పుట, 


మ.కో. ఏమి చేసిన గూటికే మరి యెంత సాగిన గాటికే 
కామినీ జనకాంచనంబుల( గ|మజన్మము వ్యర్థమౌ 
నేమముల్‌ గల సత్సవ రన నెమ్మి నిచ్చు జయంబులన్‌ 
గాము వోలిన దుర్మదంబున( గన్ను గానవ మానవా! 


సమస్య : 
తమ్మున్‌ జంపిన వాని దేవు( డనినన్‌ దప్పేమి యొప్పే 
యగున్‌. 


శా అమ్ముల్‌ (గుచ్చుచు మాటమాటకు విశిష్టాచా రవర్గమ్ము దుః 
ఖమ్ముల్‌ వెట్టుచు( గామ కోధములలో గషహ్టాళ్ముడై మున్ల్గుచున్‌ 
వమ్మె పోక యనర్గ హేతు వగు పాపస్వాంత మన్‌ ఘోరభూ 
తమ్మున్‌ కరకర దేవు డనినన్‌ ద పే ప్పెమి యొ పే ప్పెయగున్‌, 


షేధాతరి : 
నూతన సంవత్సరాది వేపపూవుపచ్చడి గురించి. 
క, ఫ్రీ దీభూవాక్‌ ఢీ సం 
బాధకమౌ జగతిలో శుభదసమ్యక్‌ సం 
శోధక ముగాది పచ్చడి 
సాధకమై వజలు నవవసంతోత్సవమై. 


మితులు కవివర్యులు శీ బి. రామశర్మ పోస్ట్రమాస్టరుగా 
రేర్చాటు చేయించిరి. మితులు, “ిర్వక్కవివద్యణు శ్ర క పార్వెళ్ళ 
గొవాతకృష్ణగా ర్రట్యతత వహించిరి. 


రొలుంరలు 
గా 


(కరీంనగర్‌ జిల్లా తేది : 29.4.1978 


రావికంటి (పశంస : 

ఉ. _పౌరుషమున్‌ బర్మాకమము భాసిలు, గాసిలు పేదసాదులన్‌ 
వారక రక్ష సేయు, బహుభంగుల హంగుల రాజకీయముల్‌ 
సారెకు పొంగు, అంగడుల సంగడి బంగరు పా(డిపంటలన్‌ 
బేరెసలారు రాయికలు వెంపును సొంపు నురింతు నెంతయున్‌. 


ఫ్రీ శేశవనాథస్వామి స్తుతి ; 


కు. శివు డబ్దభవుండు తానై 
భవతారకు( డగుచు దీనవాంధవు( డగుచున్‌ 
భువి రావికంట( గల కే 
శవనాథస్వామి( దల(తు జయము లొసంగన్‌. 


సబ్బు, జబ్బు, మబ్బు, డబ్బు-రామాయణార్థములో. 

చ. కడు మన సబ్బురంపడు జగత్పతిరాముని దివ్యగాథ లే 
ర్పడ విన( బోవు మానసికబాధలు జబ్బులు సర్వపాపముల్‌ 
బెడ(గగు మబ్బు బోలు రఘువీరు(డు రాక్షనజాతి( గూల్చి యీ 


పుడమిని గాచె. దత్క్మరుణ( బొందినచో నెపు డబ్బు 
[శయముల్‌. 


సద్యోవరన : 

(ఆ) 
పురాతన దేవాలయ జీర్ణోదరణ గురించి. 

ఊ._ మేలగు శిల్పసంపదల మించి సమంచితభ క్రిముక్తులన్‌ 
జాల(గ నిచ్చి వై భవపశ స్తముగా విలసిల్లి పూర్వదే 
వాలయసంతతుల్‌ శిథిలమై యజ(గారె, జగచ్చివార్థ మై 
యోలి సముద్దరించవలె నుత్తమసంస్కృతి నిల్బంగా వలెన్‌, 


సమస్య ; 
మలమును గొని రమణి యోర్తు మరిమరి మురి సెన్‌. 
క, చెలువగు వలువలు దాలిచి | 
కలితాలంకరణగా నిగారముగా మ 


ల్రైలు తురిమి మెచ్చుగా( బది 
మలమును గొని రమణి యోర్తు మరిమరి మురిసెన్‌. 


నిషేధాకరి : 
ఓడిన ఇందిరాగాంధి దక్షిణాదిలో గెలుపొందిన విషయానికి 
జనతాపార్టివారు ఫొందిన ఆందోళన గురించి. 
క, తేరాని మచ్చతో( |బథ 
తీరన్‌ దా దాగకుండ+ దెన్ను పజ లిటన్‌ 
రన్‌ నెగ్గిన దిందిర 
యౌరా! యని జనతవార లార్చిరి బాధన్‌. 


ఆప్తులు, 'రావీకంటి పుర ప్రముఖులు శ్రీ కడకుంట్ల గంగారాము 
గారు (తరువాత ఎం.ఎల్‌.ఏ అయినారు) . స్థానిక పద్మశాలి సంఘం 
పక్షాన- ఏర్పాటు చేయించిరి: " [పియమైన అల్లుడు శ్రీ గుట్ట భూమ 
ళాజముగారు- ' అధ్యాపకులు విశేష కృషిచేసీ 'సహకరించిరి... అప్పులు, 
కోరుట పద్మశాలికులోన్నతి సంఘాధ్యక్షులు. శ్రీ ఎక్క_అదేవి లక్ష్మణ 
గారు “నభ కధ్యక్షత వహించిరి. 


చిట్టాపురము 


(కరీంనగర్‌ జిల్లా) తేది. 88.1979 


చిట్టాపుర (ప్రశంస : 


టీం 


తీపులు గుల్కు- పంటలును దియ్యము నెయ్యము జిల్కు 
జంటలున్‌ 
కాపుల వైండి చేంతలును గౌండుల గీంతలు కాలి నేంతలున్‌ 
గోపురశోభిసంపదలు కూరిమి వెంచు నెదల్‌ చెలంగు చి 
ట్టాపురమున్‌ దలంతు నిక టస్థితధర్మవరమ్ము నిమ్ముగన్‌, 


ఆయ్యలవుర మొక దెసనున్‌ 


3 " దయ్యనీ ముత్యమ్ము శే బట దెస నొక్కట' బల్‌" 


నె మ్యపు ధర్మవర మొకట 
నయ్యరె! చిట్టాపురము మ హాభాగ్యమిలన్‌, 


శ్రీ అంగడి రా జేశ్వరయ్యగారి స్తుతి ; 


క్ర 


సంగవిరహితులు భూతల 
జంగమపర మేశ్యరులును సన్ము కికి మేల్‌ 
కొంగు(బసి(డియె చెలంగెడి 
యంగడి రాజేశగురుల కభివందనముల్‌. 


శీ గాజుల రాజరాము'శీటుగారి నుతి - 


క, 


గాజుల వంశ పయోనిథి 
రాజును లక్ష్మీకటాక్షరంజిత తేజున్‌ 
(భాజద్దుణమణిధామున్‌ 

రాజారామక్‌ నుతింతు రమ్య సేమున్‌. 


చనా 


ద 


దై వతసద్భ కీ ధర్మకార్యాస క్రీ 

ఎదలలో( బొదల(గా మెదలువా(డు 
సాధుసజ్జన సేవ జాతిసంస్కృృతి తీవ 

షం పౌంద( బెంపొంద నెస(గువా(డు 
కవిపండితుల( గాంచి గానాదికళ లంచి 

నుతుల సత్కృతుల మేల్‌ వెతకువా(డు 
శమ లోర్చి పెంచిన సంపదల్‌ నించిన 

భోగాల త్యాగాల( బొలుచువా(డు 
సిరుల గిరు లెక్కి. నిక్కని శిరమువాండు 
వరనగరు లెక్కి పల్లె నేమరనివా(డు 
భవ్యగుణశాలి హితశీలీ పద్మశాలి 
రమ్యరత్నమ్ము గాజుల రాజరాము. 


పది ; 


పోకచెక్క, మామిడితొక్క, కొబ్బరిముక్కు, గందపుచెక్క. 


రామాయశార్థములో. 


వీ 
Ne 


భోజన మెనది పో(కచెక్క లవేవి? 
అకులే యిచ్చినా రనె నొకండు 
మెక్కిన మామిడి తొక్కలు దారిలో 
వేయకు జారునన్‌ విపు( డొక(డు 
కొబ్బరి ముక్కలు కొని దా(చరా రేపు 
పచ్చడి కగునని పలుకు నొక(డు 
గందపు చెక్కల కలకలాపము లెస్స 
నల(దురా వేసవి యను నొకండు 
రామచ౦ందుండు సీతను రాణ చెల(గ 
వెండ్డియాడిన యత్సవవేళ నలరి 
చెల(గి యొండొండు సరసాలు కలకలముగ, 
బర(గ నాడిరి వీనుల పండువుగను. 


సద్యోవర్షన : 


అవధానము మధ్యలో అవధాని కాల్యమునకు లేచి వెడలగా 


(శ్రోతల మాననీక స్థితిని వర్ణించుట. 


ర, 


అవధానం బొనరించు పండితుడు మధ్యన్‌ లేచి కాల్యార్థమై 
యవలన్‌ బోయిన (శ్రోత లెల్ల నిది యేమాయెన్‌ దినన్‌ 
బా తముల్‌ 
అవలన్‌ |దోసిన యట్టులయ్యె నిపుడీ యాచార్యు( డస్వస్థు(డో 
యవివేకంబొకొ మాదు భాగ్య మిదియో యం చాడి 
రల్పాడుచున్‌ ; 


సమస్య : 


తన బాలుని జంప నెంచి తానే చచ్చెన్‌, 
ఘనరాక్షసీ దుర్మతి కం 


సుని పంపున సుందరి యయి సొరిది విషమ్ముల్‌ 


నినిచిన పాలిండ్లను బూ 
తన బాలుని( జంప నెంచి తానే చచ్చెన్‌, 


నిషేధాకరి ; 


యముడు కాలపాశము వేసినపుడు మార్కండేయుడు క 


మానసీక సిరి. 
థి 


ర 


భీతిల నేలా? భర్గుని 

(బాతిగ గ్లౌభృతు గొల్వ( (బాము నష్టం 
దేతీరు గలుగు యమునికి 

నా తండియె యము డగుచును నను రక్షించున్‌, 


మిత్రులు ఢీ గాజుల రాజరాముశేటుగా రేర్చాటు చేయించిరి. 


పూజ్యులు శ్రీ అంగడి రాజేశ్వరయ్యగారు సభ కధ్యక్షత వహించిరి, 


జనగొవం 
(వరంగల్‌ జిల్లా) తేది : 28.9-1979 


జనగామ (పశంస : 


6, 


హేమము లొల్కు వర్తకులు నింపులు సొంపులు గుల్కు 

న ర్తకుల్‌ 
సామము ఖీమమున్‌ జెల(గు చక్కని చిక్కని రాజకీయముల్‌ 
ధీమహితంబులై యలరు దివ్యకళల్‌ చెలువొందు సజ్జన 
(గ్రామము నాం జెలంగు జనగామ గుణో త్తరధామ నెంచెదన్‌. 


దత్తపది : 


భళిరా, వలెరా, కలరా, చెలిరా - శృంగార విషయకముగా. 


భశిరా! యీ పడ(తుల్‌ విలాసగతులన్‌ [(బహ్మాండముల్‌ స. 
బంతులన్‌ 
వలె ఠాగిల్టి చలింపం జే సెదరు, నానాసుందరీ బృంధముల్‌' "' 
కలరా? యందములందు లోకములలో. గానంగ రారెందు, ఈ 
చెలిరా నెచ్చెలి నాకు నాకని వచించెన్‌' గాముక| వాతముల్‌. 


ద్యోవర్లన ; 


గణపతిదేవ చక్రవర్తి కూతురు కుముద్వతి జనగామ. వద్దగల 


నచిని చూచి చేసిన నృత్యము గురించి. 


64 


అవధాన పద్యమంజరి 


క, _ నీరదగర్హనంబులకు నిస్తులమోదము పొంగి నాట్యముల్‌ 
వారక చేయు కేకి వలె భామ కుముద్వతి యా నదీతరం 
గోరు విలాస లాస్యముల నుల్సస మంబర మంద నృత్యమున్‌ 
జారుతరంబిగా సలివె సర్యజగంబులు మోహితంబుగన్‌. 


సమస్య : 
పల్వురు గూడి యొక )_తెను బాధల నొందుట ధర్మమే 

యగున్‌ - ఆధునిక భారతమున కన్వయించి చెప్పుట. 

ఉ.  విల్యలు కాలరాచి యొక పెద్దను మెచ్చక మచ్చరించుచున్‌ 
నల్వురు చెప్పినన్‌ వినక నాదియె (శేస్ట మటంచు మొండిగా 
నిల్వున లేచి యమేంచగను నెక్కాని యిందిరం గూల్చి రందరున్‌ 


సల్వురు గూడి యొక్క_తెను బాధల నొంచుట ధర్మమే 
యగున్‌. 


నిషేధాకరి : 

కోపనయగు సత్యభామ మేడకు బోవునప్పటి కృష్ణుని యవన, 
క్ర, సతి కిన. నేమి నల్పుచు 

వెత గూర్చన్‌ మలయునో వివిధముల( (బజ్జా 

న్వితచర్యల సత్య మనసు 

నతుకంగా వలయు ననుచు హరి యరుదెంచెన్‌. 


ఆత్మీయులు, పరమ సహృదయులు, వృష శాస్తోంపన్యాసకులు, 
పూర్వము కోరుట్ట జూనియర్‌ కళాశాలలో నా సహోపన్యాసకులు 
శ్రీ వి. వెంకటరావుగారు స్థానిక సంగీత నాట్య కళాశాల సంస్థవారిచే 
చేయించిరి. ఆం|ధోపన్యాసకులు శ్రీ శ్రీనివాసాచార్యులుగారు సహక 
రించిరి. 


డా! ఆందె చేంకటరాజము 65 


వరంగల్‌ 


తేది ; ఉ.8.10010 


వరంగల్‌ (పశంస : 


డం 


కాకలు తీరినట్టి దృఢకాయులు శూరులు రాజనీతి వి 
ద్యాకృతు లుజ్ఞ్యల| పతిభ కాస్సదమౌ సుక వీం|దబృందముల్‌ 
కాకతిరాజచం దుల జగా వెలు(గుల్‌ జగ మెల్ల రమ్యమై 
యేకముగా విరాజిలిన యేకశిలానగరంబు నెంచెదన్‌, 


దండి పరి శమల్‌ కోళలు దాతలు నేతలు పండితో త్రముల్‌ 
కొండలు బండలున్‌ బడిన కోటలు లేచిన మేటి పేటలున్‌ 
ఖండిత శిల్ప మూర్తులు నఖండమహోజ్జ్వలకీర్తు లొప్ప(గా 
రెండవ రాజధానిగ ధరిత్రి వెలింగెడి నోరుగ ల్లహో! 


అక్కర, చక్కెర, ఉక్కర, కొక్కార - పోతనగారి కవిత 
గురించి. 


అక్కర ణమ్ము పోతన మహాకవితల్‌ వినుతింప శక్యమే 
చక్కెర కంటె తీయనయి సారమరందము లొల్కుచున్‌ బే 
ఉక్క-రజేసి డెందముల కుజ్జ్యలభ క్రి నెసంగ( జేయు! గా 
కొక్కెర 'వేసి వెక్కు_గొను నుక్కివు(డా మన పోతరాజు తాన్‌ 


సద్యోవర్లన : 


కాకతీయ చ్మకవర్తుల |పస్సుతితో వసంత [గీష్మములను సమన్వ 


యించుచు వర్ణించుట, 


4, _ భీకరకాకతీయపృథివీవరచండ ప్రచండ శౌర్యము ల్‌ 
కాకలుగా, తదీయకృత క్యమవళల్‌ హృదయ పమోదిగా 
నేకము లౌచు గీష్మమును నింపగు నామని యౌచు నొప్ప(గా 
లోకము దద్దరిల్హ సెగలున్‌ బొగ లేర్చెడి నోరుగంటిలో, 


సమస్య : 
నందు(డు గౌంగిలించ రఘునాయకు నంతట మోహాచిత్తు(డై. 
ఓ. కుందక తండ్రి యానతిని గోమలి సోదరు( గూడి కానకై 
యెందుకు. బోయె నన్న యని యేడ్చుచు నా భరతుండు 
వెంటనే 
వెందమి( బోయి రమ్మనుచు వేడిన, రా( దగదన్న( దా గతా 
నందు(డు కౌ(గిలించె రఘునాయకు నంతట మోహచిత్తు(డె 


నిషిధాతరి : 
ఓరుగంటి వీధులలో నల్తానీళ్ళకు తపించు స్త్రీల యవస్గ, 
౧ థి 


క, రామల్‌ నీళ్ళన్‌ గానక 
యేమో గతి నేండటంచు నెంతో సేగిన్‌ 
చీమల బారుల పోలిక 
వే మూ(గిరి యోరుగంటి వీధుల నయయో! 


వరంగల్‌ పద్మశాలి అఫీషియల్స్‌ & (పొ ఫెషనర్స్‌ ఆసోసీయే 
షన్‌ (P0?4) వారు నిర్వహించినారు. ఆంగ్లోపన్యాసకులు శ్రీ కె, 
జగదీశ్యరరావుగారు ' కన్వీనరుగా - ఉండిరి. మాన్యులు, సహృదయ 
విద్వత్మ_వివర్యులు, విమర్శకా[ గేసరులు “డా॥ కోవెల ' సంవత్కుమారా 
చార్యులుగారు సభ- కథ్యక్షత వహించిరి. 


కరీంనగరము 


తేఏ, కీ 11.1000 


ఆంధభూ రమణికి శుభాకాంక్షలు : 


చ.  ఇరువదినాలు గే(డులు వహించి రహించిన ఆం|ధదేశభూ 
తరుణికి వై భవంబుగ సుధాఫ్హతిగా ర్రజతోత్సవంబులన్‌ 
గర మనుర క్రి సల్పెదము; కామితముల్‌ ఫలియించి యామెకున్‌ 
అరు దరుదై చెలంగు సకలాభ్యుదయంబు లెసంగు( గావుతన్‌! 


ఫ్రీ కంథంపొటి సు బహ్మణ్యశర్మ కలెక్టరు గౌరి (ప్రశంస; 
మ. విలసద్దివ్య గుణాభిరాములు కళా భిజ్ఞుల్‌ రసజ్ఞ్యాగణుల్‌ 
లలితాకొరులు మండ లాధిపమణుల్‌ లక్యార్థసంధాయకుల్‌ 
ఫలవత్కార్యవిధాయక్‌ త్రములు సు[బహ్మణ్యశ ర్మా భిధా 
నులు వారిన్‌ వినుతీంతు సత్ప్రభుల హృన్మోదంబు 
దై వార(గన్‌, 


చెత్త, దుత్త, గిత్త, న త్త-రామాయణార్థమున. 

ఉ. చెత్తలు వానరాధములు, చేవలు లేని నరుల్‌ జగంబులం 
దు త్రమవీరశూరు(డ మహోజ్ఞ్యలతేజు(డ రావణుండ, బా 
గిత్తజీ సర్వలోక ముల నే(చెద నంచు( జెలంగ శౌరి తా 
నత్ర(గ( గూర్మి పేర్మిని నరాక తీ వాని వధించె (వేల్మిడిన్‌, 


సద్యోవర్షన - 
(పస్తుతావధానను జరుగుచున్న సభాభవన వర్ణ న. 
సీ రాజరాజన రేం దరమ్యవిద్యత్సభ 
యడరి యీ తీరుగా. బొడమ ననంగ 
వికమసింహపుగ్మ్నాకీడ హంస మ 
నుమసిద్ధిక వితతి యమరె ననంగ 
శ్రీకృష్ణరాయల శ్రీమద్భువనవిజ 
యమ్ము నే! డీరీతి నలరె ననంగ 
రఘనాథభూపాలరాట్సభాపండిత 
బృంద మీ చందాన వెలసె ననగ 


గ, దనరి ఆంద్మపదెశావతరణదివస 
రజతపర్వంబునన్‌ మహారంజనముగ 
సాగి యష్టావధానసంసత్తు వెలయు? 
బండితకవీ్యదమండలహిండిత మయి. 


సమస్య : 
పిలికి బక్షముల్‌ గలుగ వింటికి నేగెను వింత గొల్పుచున్‌, 


ధా 


ఓ. _ మెల్లగ బొంచి పావురము మీ(ద( బడంగ( దలంచు పిల్లినిన్‌ 
జెల్బరె! చూడ కాత్మసతి చెంత వినోదనిమగ్నమై కడున్‌ 
పుల్లమనంబునన్‌ పెల(గి, భోరున వై (బడ భీతిజెంది యా 
పిల్రికి, బక్షముల్‌ కలుగ వింటికి నేగెను వింత గొల్పుచున్‌, 


నిషేధాతరి ; 


చతుర్విథ పురుషార్థదాయినియగు వాణి అంధుల నన్నుగ 
హించు విషయము వర్ణించుట, 


69 


(0% 


విశ్వంబు నేనె నా దీ 

భాస్యత్‌ శ్రీద యగు నంబ వాణి సతమ్మున్‌ 
విశశమున నెగడ నాం్యధుల 

శశ్వ దై భవము లొస(గి సాకుత! కరుణన్‌. 


ఆంధ పదేశ్‌ అవతరణ రజతోత్సముల సందర్భమున బ్లీలా 
పరిషత్తు మీటింగు హాలులో ఎర్పాటు చేసిరి. జిలా కలెకర్వ శ్రీకంకం 
౧ A] 
పాటి సుబహ్మణ్యశర్మ గారు ముఖ్యతిథిగా పాల్గొనిరి, 


రం దూరు 


(నిజామాదాదు జిల్లా) తేది: 181.1981 


కుదూరు (ప్రశంస : 


డీ, 


కాకతి చ|క్రవ ర్రిని జగత్పరికీ ర్తిత రుదమాంబ తా, 

గాకలు దీరి, దాడి చని [కమ్మిన యాదవరాజుసేన( జీ 
కాకొనరించుచున్‌ దరిమి కాంచి జయమ్మును సీయనామకా' 
నేకపురంబులన్‌ నిలుప నెక్కాను రుదవరమ్ము నెంచెదన్‌, 


సర్భంచు శ్రీ వంజారి రాములుగారి |పశంన ; 


దీ, 


వీరుడు కార్యహరు(డును విశ్రతదాన దయాది సద్దుజో 

దారుడు ధర్మవ ర్తనుండు దాతయు నేతయ దీన మానవో 
ద్దారు(డు సాహితీ పియు(డు ధమ్య(డు ర దవరాధినేత వం 
జొరి సదన్వయాబ్దిశ కి సత్కతి రాములు (బస్తుతించెదన్‌, 


శ్రీ గట్లెపల్లి సత్యనారాయణగారి (ప్రశంస : 


డ్‌ 


హాయిగ నందసాగరము సందు విహార మొనర్చ. జేయు ది 
వ్యాయత సత్క విత్వములు, అచ్చపు( బాండితి, పుణ్యవ ర్తనల్‌ 
న్యాయవిధి వ్యవస్థ యలరారెడు ఎజ్జిపరాజు సత్యనా 
రాయణరాజసత్క_వికి రంజిలి యంజలి గూర్తుం | బేమతో, 


71 


శ్రీ మామిండ్ల రామగౌడుగారి (ప్రశంస : 

చ, సహృదయ శేఖరుండు విలసన్నవ భావకవిత్యఛారుణీ 
విహరణ తత్పరుండు సుకవిప్రతతి (పణుతస్వభావు( డ 
చ్చృహిత గుణ్యవతుండు ఘనసారసుకావ్యర సైకపాయి స 
ద్విహితవినిత వ ర్తనుండు విశుతు( డాపు (డు రామగౌ(డు శాన్‌, 

ధతపది . 

తీ 
ఇల్లు, ముల్లు, కల్లు, చొల్లు - విరాటపర్య కథలో. 
(op) (అ) ౧ (op) 

ఉ. ఇల్లు సమ స్తపాపముల కెంతయు ధూర్తు(డు కీచకుండు తా 
ముల్తుగ నిక్కి |దౌవదిని మోహముతో( గవయంగ( బూని బల్‌ 
కలుకు వచ్చినటి సకి గాంచి కరమ్మును బట నెటివా 

రా ట (A) టి 
చొలు (సవించ. గూల్చి చనె సుందరి యుదతి రాట్సభాస్లలిన్‌, 
(se) © ® 
సద్యోవర్ణన ; 
మూన్నాళ్ళలోనే మంతిపదవులు కోల్పోయినవారి దుస్థితి 
అపహాస్యభాజనమైనదానిని వర్థించుట. 

డ్‌, దట్టములై న మొక్కలను దప్పక పీ కెడు రైతు సోలికన్‌ 
మొట్టమొదల్‌ పదమ్ము లిడి మూ(డుదినాలకె నెట్టి వేసె హా! 
యెట్టులొ ముందు దుర్గతి యి(కేమి యుపాయ మటంచు( 

బిచ్చిగా 
నటిటు పర్వుతీసిరి మహాత్యర లోకులు చూచి నవ్వ(గన్‌. 
ట్‌ 

సమస్య : 
గజగామిని నన్ను జూచి గజగజ వడ(రెన్‌, 

క్‌, (తిజగత్సుందరి గని నే 
నిజముగ బిచ్చెక్కి దాని నెర జేరంగం బో 
రజ యేమో యసురుం డని 
గజగామిని నన్ను జూచి గజగజ వడంకెన్‌. 


నిషేధా కరి : 

క. ఘోషను మదిలో వెత కడు 
మూషింపన్‌ గాన కరిగి గోనందంబున్‌ 
బోషింప బుద్దుండు గయన్‌ 
భాషించెను సిదిపొంది పరమార్థంబున్‌. 


ఘోషను = అంతఃపురములో (ఘోష హింది పదము) 


ఆత్మీయులు, సహృదయ విద్వత్క-వివరేణ్యులు, తెలుగు పండి 
తులు శ్రీ మామిండ్ల రామగౌడుగా రేర్చాటు చేసిరి. సభకు కోరుట్ల 
జూనియర్‌ కళాశాల (పిన్సిపాొల్‌, సుకవివర్యులు శీ) గల్జైపల్లి (ఎట్జిప 
రాజు) సత్యనారాయణరాజుగా రధ్యక్షత వహించిరి. సర్పంచు శీ 


వంజారి రాములుగారు సహ కరించిరి. 


ఆదిలాబొదు 
తేది : 26.7-1981 


ఆదిలాబాదు (ప్రశంస ; 

ఉ, మేదిని నాంధభూర మకు మేలిమిగా మకుటాయమానమై 
పాదుగ గౌతమీవిమలవారితరంగితతారహార మై 
మోదకవన్యసంపదల భూరియశమ్మును గన్న ఆదిలా 
బాదును నన్నవస్త్రముల పాదును సాదు నుతింతు నెంతయన్‌. 


ఆరోగ్యశాఖా (ప్రశంస : 

జా సారోద్యత్పురుషార్ధసాధనపటిష్టంటై సుఖావా ప్రి కా 
ధారంబై హృదయ పళాంతి కిర టై ధన్యంబు గావించు ర 
మ్యారోగ్యంబు నెసంగ( జేసెడి (పశస్తారోగ్యశాఖన్‌ దయా 
పారావారసురేఖ నెంచెద మహాభాగ్యంబు యోగ్యంబుగాన్‌, 


దత్తపది : 
సేద, బాధ, రోద, గాధ - కురేలుని (పస క్రితో కుటుంబ 
సంషేషము గురించి, 


ఉ పేద లనేక పుతులను బిట్టుగ( గాంచిన సౌఖ్య మబ్బునే 
బాధలు కార, శాంతి యొక పట్టున గల్లునె మున్‌ గుచేలు వెన్‌ 
ర్రొదన విన్నదే కద! హరోం హర యంచు కుటుంబభారపున్‌ 
గాధల నెంచి తన్మితియె కార్య మటంచు( జరింప(గా వలెన్‌, 


సద్యోవర్లన : 
చరిత కెక్కని ఆదిలావాదులో [కొత్తవారికి కన్పడు విశేష 

ముల గురించి. 

ఉ. వాదము లేదు భేదము లవారితమై కనరావు, విద్యకున్‌ 
వాదులు తీసి నాగరికవై భవ మొప్పని దివ్యసంస్కృృతిన్‌ 
మోదముగూర్చు చాటవికముగ్గల రమ్యవిలాసశో భియె 
ఆదిలబాదు కన్సడు నవాగత దృష్టి విలక్షణమ్ము గన్‌. 


సమస్య : 

కడు పుబ్బ(గ నమ్మ దాన గర్భం బాయెన్‌, 
క, కడు వలపు చెల(గు చెలువు(డు 

పడతిన్‌ గొని వెక్కుగతుల భావజకేళిన్‌ 


బడి గిలిగిలి చేయ నలరి 
కడు పుబ్బ(గ నవ్య దాన గర్భంబాయెన్‌. 


నిషేధాతరి : 
వాసర సరస్యతి గురించి, 
క్‌, క్రైతల( గొల్వన్‌ విద్యల్‌ 
చేతో హృష్టిగను నిచ్చి శ్రీధీసంపత్‌ 
ఖ్యాతి గలిగించు వాసర 
భూతల వాగ్గెవి భ క్రము క్రి పదయై. 


ఆరో గ్యశాఖవా రేర్చాటు చేసిరి. జిల్లా కలెక్టరు సభ కధ్యక్షత 
వహించిరి. మాన్యులు, విద్వద్వ రేణ్యులు, (పముఖ రచయితలు 
శ్రీ సామల సదాశివగారు పరిచయ |ప్రసంగం చేసిరి. 


75 


ల 
VY జగదిశ్వ రా శనుము త్రక్ర గాశృ్ళపల్లి 
(కరీంనగర్‌ జిల్లా) తేది. 29-6-1998 
ఆశ మ్మపశంస : 
సీ, శ్రీ నిర్గ అ [పకాశానందగిరి శుభా 
స్నురాధారాఖిో షకితంబు 
సర్గుణమణి (బహ్మచారి రాజయ రొజ 
యోగిసంస్థాపిత యు క్రభూమి 
తక్కళ్ళపల్లి భ క్రశిఖామణుల కృషి 
ఫలవంత మైనట్టి వరవనంబు 
నిత్యజపధ్యాననిష్టాభిశోభిత 
శాంతాలవాల సజ్జన నిలయము 
గీ పృష్పఫలవృతభరితమై పొంపు లొలికి 
పూత సోతస్వినీతటంబునను వెలసీ 


దూరతీరయా। తిళమనోహరి యగుచు 
తనరు జగదీశ్వరా శ మంబును నుతింతు, 


సభకు విజపి : 
లలి 
క. చిరకాల మాయె నవధా 
నశధంబును నడపకునికి నా హితులారా! 


వరుసన్‌ దప్పక చక్కని 
సరణీన్‌ సాగించు భరము సరసాత్ములదే 


దత్తపది i 
బృందా, నందా, విందా, వందే - జగదీశ్వరా[శమ వర్ణన. 
రొ, బృందాపావనభూమియై నిరతసద్విద్యావిచారా త్ర మై 
నందాత్మన్‌ వసియించు భక్తులకు. బూర్జ జ్ఞానమున్‌ గూర్చి గో 
విందారాధన భు కిముక్తు లిడుచున్‌ వెల్లొందు కే తంబునున్‌ 
వందేహమ్మని కొల్లు న్నాశమము సద్భావమ్ముతో సర్వదా. 


సభ సాగుచుండ వాన వచ్చినచో పరిస్థితి. 
మ. శుభమా యంచు వధానకార్యనిరతిన్‌ కో భిల్లుచుండంగ హో 
నభ మీర్యం గొని యేడ్చె నన్న గతి వానన్‌ బెల్లు వర్షించినన్‌ 
ఎ అ 
సభ గగ్గోలయి యందు నిందు జనముల్‌ నానాత్యరాండో శనన్‌ 
(పభువా! యంచు గుటీర సన్నిధులకున్‌ బర్వెత్తరే దుస్థ్రీతిన్‌, 


మూ(డున్‌ మూ(డును గూడి చూడ(గ వడిన్‌ ముప్ర్పైన 
మూ(డై తగున్‌. 


శా ఈడెం తైనను నేడు లెన్ని చనినన్‌ స్వెచ్చాసుఖా లొందినన్‌ 
ఏడేడై న జగంబు లేలినను సర్వేశుండుగా వెల్లినన్‌ 
పాడౌ కామముఖారి వర్గముల( దా( బట్టంగ శేమంబె యా 
మూండున్‌ మూండును గూడి చూడ(గ వడిన్‌ మువ్చైన 
మూ(డై తగున్‌, 


నిషేధా తరి : 
కాషాయధ్యజ వర్ణన. 


క్‌, కావిన్‌ భూఖస్థంబై 
శ్రీవిద్యన్‌ గూర్చి ము క్రి శ్రీనిడు శకిన్‌ 
భావమున దలచి కొలిచెద 
దేవతలకు దైవమైన దివ్య పతారన్‌, 


ఆత్మీయులు, ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ (దహ్మచారి రాజయ్య గా 
రేర్చాటు చేసిరి. మాన్యులు నాయకవరేణ్యులు శ్రీ మిరియాల కిషన్‌ 
రావుగారు సభ కధ్యక్షత వహించిరి. 


పెప్పెర 
(నిజామాబాదు జిలా) తేదీ. 29-11-1988 


సీపె ప్పెర (ప్రశంస : 

డీ గొప్పగ, బా(డిపంట లొనగూర్చుచు లక్ష్మికి కారదాంబకుస్‌ 
మెప్పయి దానధర్మముల మించి పర్మ్శాకమపౌరుషంబులన్‌ 
గుప్పుచు సద్యశం బడర( (గొంబస( బల్లెల మేలుబంతి యౌ 
పిప్పెర |గామమున్‌ దల(తు( బేరిమి కూరిమి సందడింప(గన్‌, 


ఫ్రీ పీ, రాబేళ నైల్‌ గొరి (పశింస : 
క్ట తేజస్వియు విజ్ఞానియు 
రాజద్దుణమణియః గార్యరంగస్థలవి 
భాజీయ నాచార్యు(డునౌ 
రాజేశ్యరు నిష్టమ్మితు( బస్తుతి చేతున్‌, 


శ్రీ నాంపల్లి రమణయ్యగారి (పశంస : 
సీ, వర విద్యలన్‌ జగద్య్యవహారముల యందు 
సమముగా జతురు(డై సాగువాండు 

విద్య చెప్పుదె కాదు విద్యాలయంబుల 
ఫెంపుకై కృషిచేసి వెలయువా(డు 

ఉచితానుచితముల యో గ్యతాయోగ్యతా 
తారతమ్యము గాంచి తనరువా(డు 

నియమనిష్టలు గల్లి సీత రీతులు వెల్లి 
- జొదోర్యగుణముల నలరువాండు 


లా 


గీ, భ క్రివేదాంతవీధుల( బర(గువాండు 
పరహితాచారవర్తన లరయువా(డు 
సరసమూ ర్తి సహాద్యాయి సఖు(డు నాప్తు( 
డైన నాంపల్టి రమణయ్య నధీనుతింతు. 

ద తపది : 

అంటీ 
చాముండ, సోముండ, ధాముండ, రాముండ -భార తార్థములో, 
శా చాముండాపతి( గూర్చి పార్టు(డు తపశ్చర్యన్‌ విరాజిల్ర నా 
సోముం డంత( గిరాతు(డై చెల(గి యచ్చో మెచ్చి యిచ్చెన్‌ 
దయా 
ధాముం డస్త్రము, దాని. గాంచి వెలసెన్‌ ధా తీస్టలిన్‌ 
గృష్టు(డున్‌ 
రాముం డావిజయున్‌ నుతింప(గ రణ్యపాగల్భ్యధౌరేయునిన్‌, 
సద్య్య్యోవర్గన : 
మార్కండేయుని (ప్రశంస, 

ఉ  శంకరు సద్దయన్‌ గలిగి స్వల్పపు టాయువు దీర్గ మౌటకై 
శంకలులేక కొల్చి మునినంగతి మోరతపంబు లెన్నియో 
శంకర విష్ణుమూర్తులకు సల్చి మహామునియె జగం౦ంబులన్‌ 
వంకలులేని ధర్మపథవ ర్తను(డై వెల సెన్‌ జిరంబుగన్‌, 


సమస్య : 
తొండం బెత్తి హసించె నారి. దునిమెన్‌ దోరంపు బీరంబుతో. 
శా, చండంబౌ రణభూమిలో నరు(డు దుష్ట వాతమున్‌ [దుంచుచున్‌ 
గాండీవంబున శతువీరతతులన్‌ ఖండమ్ములన్‌ సల్పుచున్‌ 
జెండాడెన్‌ బడ( గూల్చి నశ్యముల( (గుచ్చెన్‌ జావ(గా 
దత్కరుల్‌ 
తొండం బె త్తి హసించె నారి. దునిమెన్‌ దోరంపు బీరంబులో, 


నిషేధాతరి : 
గణపతి బొట్టిను వర్ణించుట. 

క, కుండగ దండిత విద్వి 
ణ్మృండల! నీ బొజ్జ వెల్లు మాయయ్యా! వే 
దండముఖా! దయ షి 
మండితసుగుణ| పకా ండ! మహదేవసుతా! 


ఆత్మీయులు, క్ర సానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. (పథానో. 
పాధ్యాయులు శ) నాంపల్లి రమణయ్యగారు అక్కడి పద్మశాలి. 
సంఘమువారి క ఏర్పాటు చెసి సిరి. మృతులు, జూనియర్‌ 
లెక్చరర్‌ శ్రీ పి రాజేశ్వర్‌ గారు సభ కధ్యక్షత వహించిరి. 


కోరుట్ల 


తేది : 19.19.1998 


థ్రీ దుర్గా దేవీ (ప్రస్తుతి : 

ఓ వ చొక్కపు భి సద్గురుని సూక్తులు చి త్రమునందు నిల్సి మా 
_) జక్కుల శంకరయ్య నిజసద్మ మునన్‌ నెలకొల్స( బొల్పుగా. 
మక్కువ! గొల్బు భక్తులకు మందర మె వెలుగొందు 

దుర్గనున్‌ 
దిక్కగు విశ్వమాతను మదిన్‌ భజియింతు శివాభిలాషినై , 
ఫ్రీ జక్కుల శంకరయ్య (పళంన : 
సీ. శ్రీదుగ్లవె భక్తి చెలగి నిత్యము నిష 
గిజా ఆ © 
వెలయ నుపాసన సలుపువా(డు 
దై వజ్జమౌశియె తనరారి ధాటిగా. 
[(బశ్నలు చెప్పుచు వజలువా(డు 
అర్థుల కార్తుల కదియిది యనకుండ 
దానముల్‌ చేయుచు( దనుపువా(డు 
భోగియై త్యాగిమై యోగియె పురుషార్థ 
జీవన పభల రాజిల్టువాండు 
గే. రమణ “జ్యోతిషరత్నాకర” విరుదమున 
నెజ “స్వరశ్వాసచింతామణి" (పథ నెగడ( 
బొగడ నెలవగు జకు్కులపుణ్యవంశ 
వార్జిపూ ర్లెందుశంకరున్‌ (బస్తుతింతు. 


దత్తపది : 


డ్‌, 


అమ్మ, బొమ్మ, గుమ్మ, కొమ్మ - రామాయణార్థములో. 


అమ్మ! మహిజ! రావణు. డహంకృతితో నిను దెచ్చె 

న్యాయ మౌ 
బొమ్మకు లేదు, క ఘముగ భూరిబలుం.డరుదెంచి ముద్దులౌ 
గుమ్మల భోగి రాక్షసుని గూల్చును జీల్చు శిరమ్ము. లుగుడె 
కొమ్మల (వేల్చు నంచు గపికుంజరు( డుద్ద తీ( బలె. సీతతో, 


సద్దో గ్ట్‌వర్డ న 


థ్‌ రకు తెలియకుండ తిరుమలేషని! కల నీలాలిడి వచ్చిన 


భార్యను జూచిన భ్‌ ర్త మనస్థ్రితి. 


మ. 


తల షి లిడి వచ్చినట్టి పతక దా జూచి న. 


కలయా? వైష్టవమాయయా? చెలియ! యీ కార్యం 
బదెట్టాయె? నీ 
చెలువం బెచ్చటి కేగె నా వలపు లిస్సీ యేమి యౌనో కదే 


బళిరా! నాకును కరమైన జతగా బై రాగులై గోదుమ? 


సమస్య : 


ఒక్కటి రెండు మూ. డగుచు నొప్ప(గ నాలుగు నైదు 
నారగున్‌, 


తీక్క_గ మానవుండు కడు దీండ ముగా జెలరే(గెనేని న 
బృక్క! జనించు. గామ ముదయంబగు (కోధము దాన 
లోభమున్‌ 
'వెక్కుగ' బుట్టు పుుతకుల వెంపున నొక్కట 
శ శుసంహతుల్‌ 
ఒక్కటి రెండు మూ(డగుచు నొప్పగ నాలుగు నైదు 
నారగున్‌. 


నిషేధాతరి : 
మహిషాసుర మర్దనము. 
ర్‌, భూభీతి చల్పువా(డా! 
” శ్రీ) భూముల్‌ (బోచ నిన విల! (దుంచున్‌ దా 
నాభీలశూల మనుచున్‌ 
భూభారం బడప దుర్గ పొడిచెన్‌ మహిషున్‌, 


ఆత్మీయులు, “జ్యోతిష రత్నాకర” శ్రీ జక్కుల శంకరయ్య 
గారు స్వగృహములో (పతిష్టించిన క్రీ దుర్గాదేవీ పంచ మవార్షికోత్సవ 
సందర్భ మున నేర్చాటు చేసిరి. న “కోరుట్ల పద్మశాలి స సంఘా 
మం రీ ప! లక్ష్మణగారు సభ కధ్యక్షత వహించిరి, 


పోచంపాడు 


(నిజామాబాదు జిల్లా) తేదిః 81.12.1988 


శ్రీరామసాగర (ప్రశంస : 


మ, 


ధరణిన్‌ [గామసహససస్యములకున్‌ దాహంబులన్‌ దీర్చుచున్‌ 
సిరులున్‌ సంపదలున్‌ జెలంగ సుఖశాంతి శ్రీలు 'ెంపొంద(గా 
వరగంగాజలపూత మాననరుతిన్‌ భాసిల్లు క్రీరామసా 


గరమున్‌ గుండెల నిండ నిల్పుకొని వక్కాణింతు 
భ దమ్ములన్‌, 


ఆశమ పొఠశొలా (ప్రశంస ; 


డీ, 


పది ; 
అజ 


ఆ శితశిష్యకోటికి దయామృతవిద్యలు ధారవోయచున్‌ 
విమ మింతలేక ఘనవిజ్ఞుల( జేయుచు సంతతంబు ము 
న్యాళమమై |పశాంతినిలయమ్మగు పోచమపాడులోని 'యీ 
యాశమపాఠళాల ననయంబు నయంబుగ నన్నుతించెదన్‌, 


రదన, సదన, మదన, వదన - నరసింహస్వామి హిరణ్య 


కశిపుని వధించిన ఘట్టములో. 


J చే, 


రదనములన్‌ గడుం గొరికి రాక్షసరాజును: జీల్చ( బూని తా 

సదనము డ్యారమధ్యమున( జయ్యన( బొట్టను జీల్చి కూల్చి త 
న్మదనముఖున్‌ గుమారకుని మన్నన! గాచియు చండభాను వై 
వదనము దో(ప నా నృహరి భక్తుల( దప్ప శ మించ( 'జెంతకున్‌. 


సద్యోవర్దన : $ 


పోచంపాడులోని రామలింగేపని వర్ణన, 

నశ్వరభోగ మేలని యనారతభ క్రి భజింప నెంచి యో 
గేశ్వరు దీనరక్షకు నహీంద విభూషణు భర్గు రామలిం 
గేశ్వరుం దెచ్చి నిల్సిరి రహిన్‌ మన పోచమపాడునందు స 


... ల్వేశ్వర! దేవదేవ! కరుణించుము మమ్ముల నంచు. గొల్బుళన్‌, 


సమస్య : 


కాకుల గోలలే మనకు. గావలె నేటికి శావ్యగితికల్‌, . 


. లోకులు దుష్ల్షులై వదరి లొంగిన వంగిన వారి నేచుచున్‌ 


భీకరతన్‌ సృజించెదరు వీరత శూరత యందు వెల్లునే 
పోకిరి చేష్ట:లేల శభముల్‌ (ప్రవచించు మహాత్ములైన యే 


"కాకుల గోలలే మనకు( గావలె నేటికి [శావ్యగీతికల్‌. 


షేధాకరి : 


శీ వంగవీటి మోహనరంగారావు హత్యానంతరము ముఖ్య 


మంతి క ఎన్‌.టి. రామారావు పరామర్శించుటకు వచ్చినప్పటి 
శీమతి రత్నకుమారి మానసీక స్థితి. 


క 


భర్తన్‌ గక్షన్‌ గూల్చెన్‌ 

ఆర్తన్‌ దా. జూడ నేమి? ఆ దుర్వేధన్‌ 

గీ ర్రింప నేమి ఫల మని 

ధూర్తున్‌ రత్నమ్మ కనక దూరె గృహమునన్స్‌ 


= ష్రోచంపాడులోని బాలుర బాలికల ఆశ్రమ పాఠశాలలో 


. సంయుక్రముగా అచార్యు లేర్పాటు చేసిరి. ప్రధానాచార్యులు |శ్రీ భూమ 
= రెడ్డి నభ,.కధ్యక్షత వహించిరి. తెలుగు పండితులు వసంత రెడ్డిగారు 


| నిర్వాహకులుగా ఉండిరి. 


ద్ద రట 
గ | 
తేరి 100 


నిర్వాహక విద్యార్థులకు శుభాశీస్సులు : 

మ, అమితంబొ గరథ తో సర సతాహాదానుర కిన్‌ మహో | 
ద్యమరీతిన్‌ సి సిరబుది 1 గి విఘ్నముల రె ధైర్యస్పూర్తి రిల దోచుచున్‌ 
వీమలంబౌ నవరాన మేర్చరచి గ్ర విద్యార్థి విద్యార్థినుల్‌ 
[పమదాభ్యున్నతులున్‌ జయంబులును సంప్రా ప సీంచుతన్‌. 

' ఫీరికిన్‌, 

దత్తపది : ల 

అప్పులు, చెప్పులు, నొప్పులు, సప్పులు.ముగ్గ మోహన సుందర 

వేణి వర్ణనలో. 

6, అప్పులు బేసి కొప్పిడిన యంగన సుందరవేణి నేమనన్‌ 

చెప్పులు వస్త్రధారణము చిన్నెలు వన్నెలు నింపు నింపంగా 

నొప్పులు కుష్పవోయు హొయ లొయ్యన( జూపు 'జడన్‌ 
గదల్భు చే 

పప్పులు నుష్పులం చనదు భామిని యే వు. కదా! 

సద్యోవర్డన : 

వ కేం దమును పెల్చవలదన్న వ్యక్తిని దుండగులు చరివగా 

విధవయైన అతని భార్య దురపిల్లిన విషయము. స 

య. పిల్పలు (తాగు పాలనిధి సీల్చళ వద్దని మాను 'నాథునిన్‌ 
గొల్ల మనంగ( జంచె నతి ఘోరము, నా బతు కు శ్రచాయె నీ 
పిల్లల కేమి యాదరువు పీడల నెట్టు భరింతు నంచు( దా 
దల్పడిలెన్‌ వినాథ వనితామణి జాలిగ నేడ్చు చార్చుచున్‌: 


వైఖ రిదేమొ కొని మృగి వ్యా|ఘము( జం వెను మూషి కాసుషి న్‌, 


ఊఉ. శాఖల బూలు గోయు నొక సత్సతి దుష్టుడు పట్ట బోవ(గా 
ఫీఖరరూపి మెత్తి యొక పెట్టున వానిని. బట్టి యీడ్చుచున్‌ 
శాఖినీ గల్లు కోటరము సందున. దన్నుచు జంవె బాపురే! 
వైఖ రిదేమొ కాని మృగి వ్యాఘము( జం పెను మూషికాసుషిన్‌, 


నిషేధాతరి : 
సరస్వతీదేవి వర్ణన, 

క, ధీ నిచ్చి శ్రీలు గూడం 
గా నిచ్చుచు( దన్ను, గీర్తిగా మన్నున్‌ గీ 
ర్వాణీ( దగు వాణి, గొల్లున 
నూనజయంబుల నొసంగ నుత్సాహముతో. 


కోరుట్ల (పభుత్వ డిగీ క్రశాశాల విద్యార్థులు నిర్వహించిరి, 
కుమార్‌ తత్తాది |ప్రమోద్‌కుమార్‌ పూనుకోగా, కు॥ వకుళాభరణం 
కృష్ణమోహనరావు, కు॥ తురగా శ్రీధర రెడ్డి, కు॥ గౌరినేని కృష్ణ 
మోహనరావు విశేష [ప్రయత్నము చేసి విజయవంతముగా నిర్వ 
::పొంచిరి. కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ వి, రామకృష్ణారెడ్డిగారు సభ 
కధ్యక్షత వహించిరి. |పియ సహోపన్యాసకులు, ముఖ్యముగా శ్రీ .రర్మా 
. రెడ్డిగారు, శ్రీ వి. నారాయణరావుగారు సహకరించిరి. శాసన నభ్యులు 
శ్రీ శికారి విశ్వనాథముగారు, మండల |పజా పరిషత్తు ..అధ్యక్షులు 
శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డిగారు, రాష్ట్రీయ స్యయం సేవక సంఘ 
" ,పముఖులు. శీ చిట్నేని విద్యాసాగరరావుగారు, మాజి పంచాయశీ 
సమితి అధ్యక్షులు శీ మిరియాల కిషన్‌ రావుగారు ముఖ్యాతిథులుగా 
పొల్గొనిరి. 


వున్నెగూ డెను 


(కరీంనగర్‌ జిల్చా) తేది. 9.7 1989 


మన్నె గూడెము |ప్రశంన : 


సీ, 


బంగారు పంటలన్‌ వరసుధాసారముల్‌ 
శ్షీరముల్‌ దధిఘృతాసార మొలుక 
[పజ నేలు నేతలున్‌ బలు వన్నె నే(తలున్‌ 
ఖ్యాతి గూర్చెడు నీతి చేత లడర 
చి త్రరంజకములై చెలువు మీరెడు భాగ 
 వతమేళముల కీర్తి పరిమళించ 
పూజ్యసత్యానంద పూత బోధనలచే 
పారమార్గికరుచుల్‌ పరిఢ వల్ల 
సరసులకు సుమనోమోద సంగతులకు 
ముగ్గు రమ్మల దయలకు మురిసి మెరసీ 


మన్నె గుడమై విరాజిల్లు మన్నెగూడె 


మును వినుతి. చేతు సహృదయామోద : మలర, 


ళీ శైరంకొండ ల క్మీరాజముగారి ప్రశంస : 
మ, 


సరసుండున్‌ 'గవివర్యుండున్‌ హితుడు. నత్సాహిత్యపీయూష పొ 
నరతుండున్‌ సుగుణో త్రరుండు విమలజ్ఞాన పసన్నుండు సాం 

(దరుచిన్‌ సత్కళలన్‌ వెలార్చు శశి కై రంకొండ లేశ్మీ థః డ్రీ 
వరమితున్‌ నుతియింతు డెందమున- భంభ[ద క్తి ర ౦జిల్ధ(గన్‌ 


89 


బొగులు, ముగులు, దగులు, రగులు - రామాయణారములో, 
a ౧ ౧ గ థి 


ఉ. బొగ్గులు చేసి మీ మెయులు భూరికళల్‌ చెలు వొంద నిండ్డలో 
ముగులు వెట్టి పండుగులు మోదముతో( బొనరించు కొందు రే 
దగ్గులు దమ్ములున్‌ గనక ధ్యాతిజనుల్‌ చరియింతు రంచునే 
రగ్గులు లేని రాఘవు(డు రాక్షసులన్‌ దునుమాడి పల్కె! దాన్‌, 


సద్యోవర్దనము ; 
మన్నెగూడెము భాగవతుల (ప్రస్తుత దైన్యము. 
మ. ఒకనా( డెంతొ మహేందవై భవమునం దోలాడుచున్‌ 
మేము త్రై 
తకయంచున్‌ నటనం బొనర్చితిమి, అంతా సీనిమాల్‌ వచ్చి గ 
వ్వకు( గాకుండ నడంగినా మయయొ మా బాధల్‌ కథల్‌ 


గాంచువా 
రొకరున్‌ లేరు నపేపండే గతి యటం చూరూర వాపోదురే. 


సమస్య : 
మామిడి చెట్లు కొమ్మకు టమాటలు కాచె నదేమి చితమో, 


ఊఉ. కోమలి! తోట! జేరితిమి కోరిక తీర జరింతు మందువా? 
సాములవోలె సేద్యమును సల్పుచు( జెట్టను బెంచుకొంటిమే, 
ఏమని చెప్ప ముందె ఫలియించె, నుయేలను గట్టి యూ(గకే 
' మామిడి చెట్టు కొమ్మకు, టమాటలు కాచె నదేమి చిత్రమో, 


న్లిషేధాతరి | 
= శోభనము ర్మాత్రి వధూమనోభావము. 


క 'పాయొను ఖీ యవున్‌ నా 
| పేయ మ్మేమౌనొ చెల్వు పెం పేదితినో 
చేయ గల నేమి భ ర్రయె 
నాయెడ( గరుణించ వలయు నన్నేలంగన్‌. 


a కవివర్యులు, (పియమితులు శీ కైరంకొండ లక్షి రాజముగా 
శేర్సాటు చేసిరి. మ్మితులు, సహాధ్యాయి శ్రీ చెన్నమనేని హనుమంత 
రావుగారు సభ కధ్యక్షత పహించిరి. 


మోరాడు 


(నిజామాబాదు జిలా) తేది: 18.10.1001 


'మోర్తాడు |పశంస : 


Cp 


om 


పా(డియు( బంటలున్‌ వివిధభాగ్యములున్‌ గళ లుల్లసిల(గా 

వా(డిమి వే(డిమిన్‌ జెల(గి పౌరుషభోగము త్యాగ మొప్ప(గా 
నా(డును నే(డు సద్యశమునన్‌ జెలువొందెడు వీడుజే(డు మో 
రొడును వేడుకన్‌ దల(తు ధన్యము పుణ్య మగణ్యమౌ పృరీన్‌, 


ఒకవంక కాసార మొకవంక పెద్దవా 
గొకవంక మొండివా గురుకులె త్ర 
ఒకవైపు వరిచేలు నొకవైపు తోటలు 
పచ్చపచ్చగ నెదల్‌ మెచ్చు లీన 
ఒకదీక్కుగా రెడ్డియెడయలు పాలింప 
నొక[మొక్కుగా స్వాము లుద్ధరింప 
ఒకచెంత నేతలు నొకపొంత రై తులు 
వివిధవృత్తుల జనుల్‌ వెలయుచుండ 


ఒక్కయెడ బడుల్‌ గుడులు తా మొక గ్రాదెనను 
ఓక్కచెంత విపణివీధు లొకట సాధు 
లివియవి యటంచు( బేర్కొన నేల సకల 
మోదముల పాదు సుమ్మి! యీ మోరుతాడు, 


ఈయూరి యండె బీఓీయలు పాసయి 
తెలుగు పండితు(డనై తేజరిలితి 
ఇచటనే “గాయ।తి” హితవుగా నుపదేళ ' 
మంది యుపాసించి యలరియుంటి 
ఇక్కడనే దీక్ష నేగి ఆర్యసమాజ 
సత్సంగముల గోష్టి సలిపియుంటి 
ఇచటనే వరదార్య ప్రచురసక్కావ్యగా 
నమును సన్మాన మొనర్చం గంటి 
గీ ఇచట శిష్యులు భక్తి సేవింప నుండి 
ఇచటి పెద్దల యాదర మ్మెససి మంటి . 
ఇచటి మి|తుల యనురాగ' మెసంగం గంటి. 
ఇట్టి మోర్తాడు నెటు విస్మరింతు నేను. 


దత్తపది : ల 
ఉష్ట్ర్రము, భ్రాష్ట్రగము, రాష్ట్ర రిమ్మ లోష్టము విజయే. విలాన 
వఠనలో. గ్‌ x “eo క a అ 4 స్య షష | జ ॥ 


ణ్‌ 


ఊ.; = ఉష్ట్రములన్‌ హయాదులను. నుద్దతషీరుల గుంపు వీడి..బల్‌ 
స (థాష్ట్ర్రముతో వెలుంగుచు సుభ దను 7 గూడి మనోజలీలలన్‌ . 
రాష్ట్రము కగు దెలియ రంజిలె. వార్డు. 
'డమఘూల్యహేమమున్‌. 
లోష్ట్రముగా దలంచు యతిలోపలీ ' త త్త్యము 'వేషకల్సిమై. గ్‌ 


సద్యోవర్షన : 
రామజన్మభూమి వివాద పరిష్కార పరిణామము గురించి. 
టం రాముని జన్మభూమి యయి కాలు నయోధ్యను 
మందిరమ్ము షిన్‌ 
ధామము( గట్ట హిందువులు ధాటిగ నిల్చిరి వై హెందవేతరుల్‌ 
ఫీమముగా నెదిర్చినను వీడక పట్టును భీతి నొందకన్‌ 
దీమహితుల్‌ జగద్దితము తెన్నున' గార్యజయంబు గాంచరే. 


co 


93; 


సమస్య : 
శ్రీనాథుని కడుపులోన జీసెస్‌ పువైన్‌, 
క, తానెంత పుణ్యవతియో 
మానిని మరియమ్మ రై వమహిమను, గూడనీ 


గానక మునుపే భాగ్య 
[ీనాథుని, కడుప్పలోన జీసెస్‌ పువైన్‌. 


నిషేధాక్షరి : 
స్థానిక (. వెంక టేళ [రస్వామి స్తుతి, 
క శ్రీభూరీ లియ్యంగా( 
దొ భీఘ్నత నేల భూతిదం బౌ నాథన్‌ 
శీభూపతి వెలనెను ఘన, 
“శోతల' మోరాడు నందు నథదాయకు(కై . 


'ఆక్మీయులు, సరసోదార హృదయ ్రీ శ్రీ నందగిరి కాంతయ్య" 
గారు, శ జక్కని రామచ౦ దము గారు, శ గ్ర చిలి వేరి గంగారాము 
గౌరు మున్నగువా రేర్పటు చేసీరి స్థానిక సర్పంచు శీ ఫీ సుభాస్‌చందర్‌ 
రెడ్డిగారు సభ కధ్యక్షత వహించిరి. రూ, 1016/- లతో, ఘనంగా 
సన్మానీంలిర 


కోరుట్ల 


(కరీంనగర్‌ జిల్లా) తేది. 25.10.1989 


శ్రిపొలెపు రా జేశ్వరశర్మ (పశంన : 

ఊఉ,  ఈశ్వరభ క్రి, జోతిషము, ఇద్ధకవిత్వము న 
నశ్వరభోగకాంక్ష విడి నందముగా గుణరత్నశోభియై 
శాశ్యతకీ ర్రికై తపము సల్పు కొరుట్ల పురోహితుండు రా 
జేశ్వరశర్మసత్కవి. నఖీష్టముతో వినుతింతు. నెంతయున్‌. 


శీ. యెలి గేటి లింబాద్రి (పశంన : 

క, పొతుండగు లింబృాదికి స 
న్మతులై న రెవెన్యుకాఖ మాన్యుల కీస 
న్మతి కభివాద మొనర్చెద 
వితతవధానమ్ము జరిపి వెలయుట కతనన్‌. 


మూతము, గతము, గ్యాతము,' సు. .!దౌవదీ 'వస్తా? 
హరణములో. 
మూూతము గార్చ( వేయం గల భూరభయంకరభ ర్త లుండ(గా 
.గోోతము కీర్తి దూలం గడు ఘోరముగా (దువదాత్మజాసతిన్‌ 
గతము నొవ్వ వస్త్రముల గొసిలి ప న నొంచ, "' 
'భ క్రిమక్‌. 


ఛాత్రము నెంచి కేశవుడు చానకు మానము. గాచెం జెన్‌ ౨ 
గృవన్‌. 


ఎ 


95 


సద్యోవర్డన 
శ్రీ వకుళాభరణం జగన్మోహనరావుగారు తన జన్మదినోత్సవ 
సందర్భమున కోరిన శుభాకాంక్ష, 


ఊం మోహనరూపదుర్గ కడు మోదముతో( గరుణించి మా జగ 
న్మోహనరావు జన్మదినమున్‌ గొని ప్ముతకళ్న్వతయు డిగా 
నోపొ యనంగ (శేయముల నొద్దికతోడ నొసంగి (పోచుతన్‌! 
మోహనసత్కళాలతల ముద్దుగ సీతండు వెంచు. గావుతన్‌! 


సమస స్య: 


రావణు దల్బ్పు సీత( గని రాము(డు స్తో ందెను సంత సమ్ములన్‌ - 


ఉ.  రావణు'కారలో! బడియు రాగము నొందక రోషచి త్తయె 
పావనశీల రాక్షసుని (భమ్టని దూషణ చేయుచుండెం దా 
బావని తోడుతో రిపుల భంగ మొనర్చి తనన్‌ సురారివి 
(దావణు. దల్బ్చు సీత( గని రాముండు. పొందెను 

సంతసమ్ములన్‌. 
నిషేధాక్షరి : 


ముందుగా ఎన్నికల (పకటన శ్రీ రాజీవ్‌ గాందీ చేయించగా 
శ్రీ ఎన్‌, టి. రామారావు తలపోసిన విషయము. 
క, ముందే ఏలా ఘోరత. 

బొందెన్‌ ధీ యున్నె పాలు పోడి నెగ్గన్‌ 

సందేహమె ఠాజీవుని 

డెందం బెన్నికల నెట్టా ఢీకొన వశమే, 


నత్క-వి, పురోహితుడు [పీయమైన- శ్రీ ర్ట వక ree 
సరసోదారహృదయులు -.[పియమైన శ్రీ యెలిగేటి' లింబా(ది - కోరుట్ల 
మండల రెవెన్యూ గోడౌన్‌ అధికారిగా రేర్పాటు చేసిరి. స్థానిక 


(పభుత్వ డగీ కళాశాల. (పీన్సిపాల్‌ డా॥ వి, రామకృష్ణా రెడ్డిగారు సభ 
క ధ్యుత్షత- వహించిరి. 


96 


(నిజామాబాదు నం తేది: ర.11.1009 

హాసకొత్తూరు (పశంస : 
సారోత్కృష్టఫలంబు లిచ్చు వరకాసారంబులున్‌ దివ్య కే, 
దారంబుల్‌ , సముదాత్తనాయకులు, విద్యాసత్క_శాచాతురుల్‌ 
వీరుల్‌ దీరు లుదారు లొప్ప(గ మహిన్‌ వెల్లొందు ఈ హాసకొ 
త్తూరున్‌ హాసవికాసచారు మన సెంతో పౌంగ వరించెదన్‌, 
విజేత యువజన కళ్తాసంఘ |పశంస : 
గేయము : 

(గామ గామణి, ఘనగుణమణిఖని, 

అమృతరస మూరు, హాసకొత్తూరు 

నందు విరాజిలు నతులితసంఘము 

సరసోదారత సాగు సంస్థ యిది 

విజేతయువజనకళాసంఘ మిది. 

(పజా సేవలో (పగతి గాంచినది. 

అషహ్టైావధానకార్య కమము వీ 

శిష్టముగా నిర్వహించుచున్నది 

సన్మతి నను సత్కరించుచున్నది 

సహృదయనసుహృదయనభ్యుల నెసగును 

విజేత యువజన కళాసంఘముకు 

విజయాభ్యున్నతి వెలమును గావుత! 
శ్రీ నింబగిరి నరసింహస్వామి న్తు స్తుతి : 
క శ్రీమన్నింబగిరిన్‌ భూ 

శమ మ్మారయుచు వెలసి చెలంగెడి దయతో 

కామితముల నిడి భక్తుల 

నోమెడు నరసింహు( దలంతు ప 
దత్తపది : 

ఖేద, భేద, మోద, చేద - సీతారాముల కాక మహిమ 

వర్ణించుట. ' 


శె 


97 


చ. నిరతము ఖేద మొందియును నిస్తుల శీలముతో మెలంగుచున్‌ 
సౌరయక భేదభావమును బొల్లుక జానకి రామచం| దునిన్‌ 
మరువక కొల్చె మోదమున, మాన్యు(డు రాము(డు వీరవర్యు(డై 
చెర విడిపించె రాక్షసుల ఛేదన చేసి మహిజ నెంతయున్‌. 

సద్యోవర్షన : 
సంస్కృత పంచమహాకావ్యములను |పస్తుతిం చుచు ఉత్సల 

మాలలో. 

ఉ. కమ్మని మేఘదూతమును గ|మమునౌ రఘువంశ కావ్యమున్‌ 
బమ్మకు రాని భారవియు బమ్మెర గూర్చెడు మాఘకావ్యమున్‌ 
దిమ్మన( జేయు నై షధము ధీయుతు లిచ్చ6 బఠించి రేనియున్‌ 
సమ్ముద మొప్ప, _బాజ్జులయి సన్నుతి సత్క్బృతిం గాంచ 

కుందురే 
సమస్య : 

సీతకు రాఘవు(డు పుట్టి శివధను వె త్రెన్‌. 

ఖ్యాతిగ భూజనములు ని 

ర్భీతిగ విహరింప దనుజపీడ లణ(చ సా 

కేతాధిపునికి( (బేమన్‌ 

సీతకు రాఘవుండు పుట్టి శివధను వె త్తెన్‌. 

సీతకు=సీతాదేవీ కొకు. 

షేధాతరి : 
హనుమంతుని తోక వర్ణన, 

క, భీదం వై రక్షోఘ్నత 
మోదాబ్టిన్‌ దేల్చ్ప జగతి( (బోవన్‌ దో(కన్‌ 
మీదికి లేపుచు మారుతి 
మేదిని కంపించ దురము మేకొని చేసెన్‌. 
విజేత యువజన సంఘము హాసకొత్తూరు సభ్యులు, కోరుట్ల. డగీ 

కళాశాలలో నా విద్యార్థులు కుమార్‌ భీష్మ గౌడు, కుమార్‌ 

కంచి తిరుపతి ఏర్పాటు చేసి, ఘనసన్మానము చేసిరి. 

98 


a 


కరీంనగరము 


తేది, 5-1-1990 
కళాశాల [పశంన : 
సీ. _ శ్రీరాజరాజేశ్వరోరుకారుణ్యామృ 
తాసార సంవర్గితాయతంబు 
బహుకళా విజ్ఞాన బంధుర శాఖోప 
శాఖా కుసుమఫల శ్యామలంబు 
విద్యార్థి శుకపికాపేశు సమాస్వాద 
నా హర్షకలిత కోలాహలంబు 
విద్వద్వరాచార్య హృద్వ్య్మత్పబోధ స. 
త్క్బృషిపాలన (పభోద్దీపితంబు 
గీ. _ విబుధకవినటగాయక। పీణకంబు 
అభిలపోషక సుజన సిద్ధాశమంబు 
కరినగర నందనోద్యాన కల్పకంబు '. 
పట్ట విద్యాలయంబును బస్తుతింతు. 


(గీష్మము, [గీష్మము, ఫీష్మము, ఊష్మము - బుతువర్ణనలో. 
ష్‌ (గీష్మములోన భాస్కరు(డు ఖేదముగా నెరియించుచుండు నా 
(గీష్మము ఫోవ వానపడి కేకులు ముద్దుగ నాట్యమాడు . వెన్‌ 
భీష్మముతోడ( గర్షకులు వెలుగ -సేద్యములన్‌ బొనర్తు రా 
ఊష్మము కోస మాలుమగ లొప్పుదు రైక్యత సీత వేళలన్‌. 


99 


సద్యోవర్తన : 
య 


మ. 


పౌష్యలక్ష్మీ వర్ణనము - మ త్తేభములో. 
దినరా జు త్రరది! కృయాణ మగుటన్‌ దేదీహ్యమా నంబుగా 
జనముల్‌ చి తము లులసిల( గ గడున్‌ సం|కాంతి 
షే ఉం ఇం 
పర్వాహమున్‌ 
వనితల్‌ (ముగ్గులు దీర్చ ధాన్యముల సంపదె ౪భవో పేతమై ' 
తనరన్‌ వాంధవమి[తసన్మతుల నుత్సాహింతు రోహో! యనన్‌, 


సమస్య : 


భ రను వధియించ వనిత బంధము వీడెన్‌, 
ధూర్తు( డగు జారపురుషుం 

డార్తిన్‌ గను సతిని బలిమి నాకర్షింపన్‌ 
భర్త కని దుష్షుం డగు పర 

భర్తను వధియించ. వనిత బంధము వీడెన్‌, 


నిషేధాతరి : 


ఆష్టావధానపు కష్టవిశిష్టతల వర్ణన, 
కేదయుతకర్మ చిత 

పై 

మ్మాదైవం బోము( గాక! యగునే సల్పన్‌ 
మోదావహమ్ము నీశ ప 


“సాద మృ్మవధానవిద్య సరసాత్ములకున్‌. 


(పభుత్వ ఢీ) రాజరాజేశ్వర డి|గీ కళాశాల". కరీంనగర్‌ వారు 


కళాశాలలోని విశ్వనాథ సభామండ పములో ఏర్పాటు చేసిరి. కళాశాల 
(పిన్సిపాల్‌ U ఎం. నరసింహారావుగారు సభ కధ్యక్షత వహించిరి 


హాదరాబాదు 
వా 
(ఆకాశవాణి) తేది, 22.4.1990 


ఆకాశవాణి స్తుతి ; 

క. సకలామోదక కళలను 
(బకటిత మొనరించు శాస్త్రభాను పభలన్‌ 
వికసించు హృదయజలజము 
లకళంకాకాశవాణి నభినుతి చేతున్‌. 


శక్తి రక్కి భుక్తి, శుక్రి-ఇప్పటి సమాజము గురించి. 
ఊఉ. శక్తిని దాచి కార్యములు సల్పుచు( బెద్దఫలంబు గోరుచున్‌ 
ర క్తిని భోగభాగ్యముల రంజిలు చుందురు నే(టి మానవుల్‌ 
భు క్రికె కాని ముకక్తికయి పూనిక కన్నడ దేమి చితమో 
శుక్తిని మౌ_క్తికం బటుల శోభిలం బుట్ట రెవార లారయన్‌, 
సద్యోవర్షన ; 
హుసేన్‌ సాగరములో ఇటీవల పడిపోయిన బుద్ధవ్మిగహ 
పరిస్థితి. 
పూనిక బుద్దవ్మిగహము భూరి హుసేన్‌ చెరు వందు నిల్చంగా 
హానిగ నీటిలో దొరలె నామహనీయుండు నిర్వికారుండై 
గ్రౌనిని జెంద(బో( డయిన. గాంక్షమెయిన్‌ శిలవె వెలుంగ(గా 
మానవులన్‌ |బభావితుల మంచిగ జేయ( దలంచు' 
నెంతయున్‌, 


101 


పందికిన్‌ బుట్టె జక్కని పాండి యావు. 
తే. గీ. పల్లెవా( డావులన్‌ మేలి పందిగముల( 
బెంచి పోషింప నొకనాండె విస్మయముగ 
ఆవుకుం బుై నొక పంది యసహజముగ, 
పందికిన్‌ బుమై( జక్కని పా(డియావు. 


షేధాతరి : 
(దౌపది గురించి. 
క, అరి నొంప నల్లి పతి చే 
నరి( గూల్చన్‌ సల్పి వెలసె నా దౌపది, ము 
ష్కరులకు దుర్గతి, సన్మతి 
నరులకు సద్గతి యొదవుట న్యాయము కాదే! 
ఛందోఖాషణము : 
వ. రాజకీయాలలో రాణింతు రెవ్వరు? 
ఊఉ. ధైర్యసాహముల( దగులువారు. 
(ప. నాలుగు వంద లే(డు లయినన్‌ నగరంబును బాగుచేయరా? 
ఉ. నాలుగు వేల యే(డు లయినన్‌ సరియౌనె (పబుద్దనేతలన్‌. 
ప. కల మది "పేరు రాజునకె క చశీదె రాజ్యము.... 
కలము బలీయమై చెలగి క తిని మించిన సంతసించెదన్‌. 


శుభాశంస ; 


తే.గీ. తెలుగులో నపురూపమై వెలసియున్న 
విలసితాష్టావధానమ్ము 3 సలిసినా(డ, 
సరసకవిపండితా వళి సంతసమ్ము 
నంది యభ్యుదయములతో నలరు(గాక! 


ఆకాశవాణి- హైదరాబాదు కార్యక్రమ నిర్వాహకులు, మాన్యులు, 


సహృదయ విద్వద్వరేణ్యులు డా॥ పాలకుర్తి మధునూదనరావుగా 
రేర్పాటు చేయించిరి. 


102 


పూనా ఆంధ సంఘము (ప్రశంస : 

తే.గీ. దూరతీరాల ఆ౭ధుల చేర దీసి 
కవికళాకారపండిత గణము ( బిలిచి 
సన్మతిన్‌ సన్మతి యొనర్చు సరవి( బూన 
ఆంధసంఘంబు మనసార నభినుతింతు. 


శ్రీ మిట్టపల్లి శంకరుగారి |పశంన : 

ఉ. దక్షుని శ్రాఘనీయగుణధాముని సాంఘికరాజకీయహ 
ర్యక్షము సంతతా ర్రిజనరంజకు శ్రీమదుదారచిత్తునిన్‌ 
దీక్షమెయిన్‌ గళల్‌ నెగడ( దీర్చు రసజ్జుని ఆంధసంఘ మ 
ధ్యక్షుని మిట్టపల్లి పథితాన్వయశంకరు సంస్తుతించెదన్‌, 


పూన, లూన, గాన, దేన కర్ణుని కవచకుండలాల (పదానము 
గురించి. 


ఊఉ. పూనరె శతు మర్ష నకు బూర్యపు రాజులు కర్ణు( డ్రై మె 
లూన(గఈ బార్థు( జంపుటకు నుండగ నిం|దుడు వచ్చి 
వే(డినన్‌ 
గానక వెన్మ_ముందు( దన కాయము. గా(చెడు కుండలంబులన్‌ 
దేనను భ|దమై వెలయు ధీరత నా కవచంబు నిచ్చె తాన్‌, 


నద్యోవర్లన ; 
క్‌ 
కాశి కళ పోయినది. మధురలో మస్టిద్‌ కట్టబడినది. శివాజీ 


లేకపోతే అందరికీ సున్నతు చేయబడెడిది - ఈ మాటలను రూఢి 
పరచుచు చెప్పవలెను, 


చ, కరకు తురుష్క ముష్కరు లఖర్వపు గర్వముతో, జెలంగి మం 
దిరముల( గూల్చుచున్‌ మతము. | దెళ్ళంగ జేయుచు. జెల్ల 
రేంగంగా 
వరముగ ధర్మరక్షజకు (ాతిగ బుట్టి శివాజి శతు ఖీ 
కరరణముల్‌ పొనర్చి భువి గాలెడు రాజ్యము నిల్సె 
బొల్ఫుగన్‌, 


సమస్య : 

సీతకు శంకరు(డు బుట్టి శివధను వె తెన్‌. 

భీతిలు జగముల ట్‌! 

ఖ్యాతిగ ధర్మంబు నిలుప( గమలాక్షుండు సా 

కేత పభువునకు రాము(డు ' 

సీతకు శంకరు(డు పుట్టి శివధను వెటత్రెన్‌. 

సీతకు= సీతాదేవికొజకు; శంకరు(డు =శుభకరుండు. 


నిషేధాకరి : 
శివకల్యాణ ఘటమును వరించుటి. 
ల్‌ వ! 
క, శ్రీదమ్మా వెండ్లిన్‌ సా 
రోదంచత్‌పుతు( గాంచ నుమ జేజే యం 
చాదృతి సురలు నుతింప మ 
హాదేవు(డు చేకొనెన్‌ నయ|పణయములన్‌. 


పూనా ఆంధ సంఘమువా రేర్చాటు చేసిరి. ఆంధ "సంఘము 
అధ్యక్షుడు, నా |పియమైన అల్లుడు శీ మిట్టపల్లి శంకరుగారు, ఆం|ధ 
సంఘం కార్యవర్గ సభ్యులు, ప్రయమ్మితులు డా! పిన్నమ శెట్టి అనంతం 
గారు, 1శీ కాచెర్హ దేవయ్యగారు (పత్యేక కృషి చేసిరి. రూ, కల, 
శాలువ సమర్పించి ఘన సన్మానము చేసిరి. 1 


105 


వేల్పూరు 
(నిజామాబాదు జిల్లా) తేది : 0.4109 


వేల్పూరు (ప్రశంస : 
మ. వరవిద్యామృతపానమ త్తవిబుధుల్‌ భాసిల్హ( గల్పంబులన 
గర మీయం గల వృక్షముల్‌ వెలయ(గా( గాంకావళిన్‌ 
దీర్ను బఎ 
ధురగోో వాతము కామధేనుతతియై తుష్టిన్‌ విరాజిల్హ(గా 
వెజ(గే శ్రీలును సౌఖ్యముల్‌ చెల(గు నీ వేల్పూరు 
వేల్నూరనవి, 
క, సోల్పుల మేడలతో( (బథ 
నిల్చెడు పురుషార్థములను నెగడుచు( జెన్నై 
పొల్పూరు పురవరమ్మును 
వేల్పూరు నుతింతు నెడ(ద విప్పారంగన్‌. 
శీ తంగుడి గె నర సింహశాస్త్రిగార (పశంసన : 
క. సారమతులు గీతాలం 
కారులు తంగుడిగ వంశ కంథిశకాంకుల్‌ 


దీరులు సుగుణోదారులు 
వారల సర సింహకాన్త్రి వర్యుల నెంతున్‌. 
ద్‌ త్రపది : 
రాముడు, లక్ష్మణుడు, భరతుడు, రావణుడు - ఈ పదాలతో 
భారతార్థమున. 
ఉ  రాము(డు మతితో సుతను రాజస మొప్ప(గ( బెండ్జిచేయ(గా( 
... బేమడి లక్మబణున్‌ బిలువ భీతిలి యా శశిరేఖ చింతిలన్‌ 


రామను వల్చి యాభరతరాజసుతుండు వివాహమాడె నౌ 
రా! మను వౌనె _పేమరహితాసురరావణదుష్టచేష్టలన్‌. 


నద్యోవర్షన ; 
ఆధునిక రాజకీయ నాయకులలో నహుషుని గురించి. 

ఉ. ఎవ్వరి తోడుచే( బదవు లెక్కి విభుండయి తేజరిల్లెనో 
యవ్వల వారలన్‌ విడిచి హంకృతి మీరి తిరస్కరించుచున్‌ 
నొవ్య(గ( జేయుచున్‌ జనులనోళ్ళను మూయుచు 

దష్టబర్ధియె 
నవ్వు(గ గూలండే నహుషనాయకు( డెంతటి శౌర్య 
మొప్పినన్‌. 
సమస్య : 
తొండం బెత్తి హసించ నారి దునిమెన్‌ దోరంపు వీరంబునన్‌. 
శా  చండావేశముతోడ. దాటక త్వరన్‌ జంపంగ నేతేర రా 
ముం డు త్చేరణ మౌనిచేత గని యమ్మున్‌ మింట 
సంధించి భూ 
భాండం బెల్ల( జలించ( దాపసులు సం బాల్‌ వోవ(. దెల్లే నహో! 


తొండం బెత్తి హసించ, నారి. దునిమెన్‌ దోరంపు 
వీరంబునన్‌. 


తెల్హ-- ఏన్లు = ఐరావతము. 
నిషేధాకరి ; 

శ్రీరాముని అనుసంధానముతో నేటి అక్షరకిరణము గురించి. 
క. |శ్రీపు దయ విద్యం గాంచన్‌ 

(బాపుగ మేలౌను గనుక, (బథకై సర్వుల్‌ 

చేపట్ట వలయు నక్షర 

దీపంబులు లోక మెల్ల దేదీప్యముగా. 

శ్రీరామ నవర్యాతోత్సవాల సందర ములో శీ రామాలయములో 
ఏర్పాటు చేసిరి. (పియమ్మితులు, సహృదయ విద్వద్వరేణ్యులు, 'గీతా 
లంకారి శీ తంగుడిగె నరసింహళాన్త్రిగారు నిర్వహించిరి. . 


ఒకి? 


పరిశిష్టము 


'మెటుపలి 


(cw 


(కరీంనగర్‌ బిల్లా) తేది. 18.11.60 


౧ 


3 


సథాధ్యతులు, కరీంనగర్‌ జిల్లా కలెక్టరు (లీ బీ, పార్థసారథి 
ఐ.ఏ,ఎన్‌, గారి (ప్రశంస : 
సీ, సద్దుణమణులచే సహృదయాగణులచే 
వినుతమౌ సుచరితన్‌ వెలయువారి 
మాటలు పిడుగులై మనసు వెన్నయి ధర్మ 
పథము( దప్పని కృపన్‌ వజలువారి 
నిత్యజాగన్మతిన్‌ నిఖిలశాఖాఫల 
సిద్ధికి కృషిసల్బ( జెల(గువారి 
(పతిభావిభాసీత పాండి తీమండిత 
రచనాచణత్వాన( | గాలువారి 
గీ. అంచితకళాలతాళిం బోషించు పుణ్యు 
.- రమ్యజయ మిడు పార్థసార థివరేణ్యు 
కరినగర మండలా ధ్యక్షు( గార్యదక్షు 
పార్థసారథి రాయల | బస్తుతింతు. 


తెలుగుత ల్ల (ప్రశంస ; 

డ్‌, భారతమాతకున్‌ [బణయబంధురవ్వతిక యై పవ్మితభా 
గీరథి కృష్ణ మేల్‌ సుధల6 గెంపుల సంపద నింప నింపుగా 
ఏరుల నాయకాళి సుకవ్మివజమున్‌ నటగాయకాదులన్‌ 
గూరిమి. గాంచి రాజిలు ననుంగు తెనుంగు తలిన్‌ భజించెదన్‌. 


మేటుపలి (పశంస 3 
బగ 
క్ర ఖద్దరునకు నీలయంబై 
సద్దర్మాచరణమునకు సదనంబై ము 
లుద్దర ణకు నిరవై సం 
పద్దుర్యత శగడు మెటుపల్లి నుతింతున్‌. 


(a) ఛా 

ఆం ధావత రణోత్సవములల్‌ మెట్టుపల్లి ఖాది గ్రామోద్యోగ 
(పతిష్టాన్‌లో ఎర్పాటు చేసిరి. పియమితులు, సహృదయ విద్వత్క-వి. 
గాయక నట శేఖరులు శీ డి.వి. మురశీమోహనాచార్యులు గారు సహక 
రించిరి. 


జగిత్యాల 


(దరూర్‌ క్యాంపు) తేది: 29. 8_1977 


సమస్య : 

నిష్క్భయముగ నింగిలోన నిచ్చెన నిలిచెన్‌.. 
దుష్కి_9య లరు లొనరించ(గ 
నిష్కి9యుండై చనక నరుండు నింగి కదికి రో 


చిష్కా9ంతి శరము లేయంగ 
నిష్క.యముగ నింగిలోన నిచ్చెన నిలిచెన్‌. 


క్‌ 


పీయమి[తులు, ధార్మి కాధ్యాత్మిక జీవనులు, క్యాంపు ఉద్యోగి 
శ్రీ రామలింగముగా రేర్పాటు చేయించిరి సభకు మితులు, సహృదయ 
విద్వత్క_వివర్యులు, ఆం(ధోవన్యాసకులు శ్రీ ఆరుట్ట భాష్యాచార్యులుగా 
రధ్యక్షత వహించిరి, 


జొంబాయలుు 
తేదిః 28-5-1977 


బొంబాయి [(పశంస : 
సీ, స్వర్గచుంబితమహాసౌధోత్క_రంబులు 
పాతాళ పతితకుటీతతులును 
భువనమోహనదివ్యపురుభులు వూ(బోండ్లు 
పరమవికారులౌ (భష్టజనులు 
నందనోద్యానంబు నవ్వెడు వాటికల్‌ 
అతి హేయదుర్గంధయుతతలములు 
అలకాధిపుని మించు నతులితై శ్వర్యులు 
పిడుచకు గతిలేని విచ్చగాం[డు 


గీ, దైవరూపులై చరియించు ధర్మమతులు 
'ఘోరరాక్షసులై రేగు |కూరజనులు 
సకలవై విధ్యమున వెల్లు జగ మగుచును 
వెలయు బొంబాయి నగరంబు వినుతిచేతు. 


ఊఉ. మెండగు సత్సర్శ్మిశమల మేటికి( గోటికి నెక్కు. సంపదన్‌ 
పండిన రాజకీయముల భవ్యకళాలతి కామనోజ్ఞతన్‌ 
రెండవ రాజధానియయి నిండుగ భారతమాతకీర్తికిన్‌ 
దండిగ నె త్తినట్టి సుపతాకను బొంబయి నన్నుతించెదన్‌. 
ఆత్మీయులు, ఆప్తులు, సరసోదార హృదయులు, నాటక 
రచయితలు, పద్మశాలి నాయకవర్యులు శ్రీ) మానాల గంగారాముగా 
రేర్చాటు చేయించిరి. ఆప్తులు, బొంబాయి కోరుట్ల పద్మశాలి సంఘా 
ధ్యక్షులు శ్రీ చింతకింది వెంక టేశ్వరులుగారు సహకరించిరి. మాన్యులు, 
కోరుట్ల పద్మశాలి సంఘాధ్యక్షులు శ్రీ ఎక్కలదేవి లక్ష్మణగారు సభ 
కధ్యక్షత వహించిరి. ఘన సన్మానము జరిగెను. 


111 


వెడి న 
( 


కరీంనగర్‌ జిల్లా తేది. 6101077 


వెడి మడుగు (ప్రశంస : 
సీ, పచ్చపచ్చని వెరు పచ్చలన్‌ 'రతనాల 
బంగారు పంటలే పండుచుండ 
పాల సందమ్మును బోలు నదీతటా 
కాదుల జీవన మ్మలరుచుండ 
కామధేనువు లౌచు ఘనగోసహ్మసమ్ము 
పా(డి పంటల? దోడుపడుచునుండ 
కల్పవృక్షము లనన్‌ గ|మమై వనతరు 
విసర మిష్టార్థమ్ము లొస(గుచుండ. 
గీ, పాజ్జనాయక వర్తక |శ్రామికతతి 
వివిధ వృత్తుల సంపదల్‌ వెలయుచుండ 
(గామసీమలలో స్వర్గ ధామమైన 
వైడి మడుగు సార్ధకముగ వైడి మడుగు. 


శ్రీ నీలగిరి మురశీధరరావృగారి |పశంస : 
సీ దయ వచ్చెనా తా నభయ మిచ్చి యర్గులన్‌ 
పేదలన్‌ సాదుల నాదుకొనునీ 
కోపంబు వచ్చెనా క్షుభితు(డై (బహ్మాండ 
నాయకునిన్‌ లెక్కచేయ కణ(చు 


హృదయ ముప్పొంగెనా ఎంతగానో మెచ్చి 
యిచ్చి సంపదలు పోషించు. గళల 
ఆకమాధర్మమ్ము లగపడెనా తప్పు( 
డై చక్కబజచు దా కాగకుండు. 
గీ. దక్షు(డున్‌ గార్యముల మహాధ్యకుండు. |బజ 
సద్యశశ్శాలి నాయక జాతిమొళ 
నీలగిరి వంశదుగ్గవార్నిధి విధుండు 
రాజశ్రీ మురశీధరరావు(6 దలంతు. 


మాన్యులు,సరసోదార హృదయులు నాయకవర్యులు శ్రీ సీలగిరి 
మురశీధరరావుగా రేర్చాటు చేయించిరి. మెట్టుపల్లి పంచాయతి సమితి 
అధ్యక్షులు, నాయకవరేణ్యులు శ్రీ వర్టినేని వెంక టేశ్వరరావుగారు సభ 
కధ్యక్షత వహించిరి. 


113 


క్రో రంకు 


తేది. 1977 


క్రభాకొలా విద్యార్థినీ విద్యార్థులకు, అధ్యాపకులకు 
శృుఖాకాంత్షలు : 


of 


రకా 


ఆదరమున్‌ రసజ్ఞత యు హార్దికమౌ నభిమానమాధురుల్‌ 
మేదురమై వధానమును మెచ్చుగ నిచ్చట నిర్వహించి న 
న్నాదుకొనంగ సన్మతి మహార్థ మొసంగిన శిష్యకోటినిన్‌ 
నాదు సఖా? నీశ్వరు. డనారత మభ్యుదయాళి( [బోచుతన్‌! 
చాలినయంద రాచార్యుల లేమిచే 

బాలుర గోల గగ్గోలుపడుచు 
సరిపోవు నంతటి స్థలముల కొజ(తచే 

అంగడి లొల్లితో భంగపడుచు 
(ప్రభుత సమస్యలన్‌ బడి లెస్స తోడ్పడ 

కుండ పోషకులచే మండిపడుచు 
[వాత కోంతలతో(. దరముగాక యధ్యాప 

కుల యలజడిచేత(. గలంతపడుచు 
కంటకములు పీడించు మార్గముల లోన 
సాగిపోయెడు మా కళాళాల బండి 
సర్వవిధబృహత్కషి చెత జక్కుబడుచు 
|పగతిపథమున( బయనించి వజలు(గాక! 
మెదడులు కర (గగ జక్కం-ని 
చదువులతో సామొనర్చి సత్చొరులు వెన్‌ 
బదవీస్థితులయి బాలురు 
ముదమున భరతాంబ( గొలిచి పొలుతురు గాకన్‌! 
కోరుట్ట (పభుత్వ జూనియర్‌ కళాశాలలో నా సహోపాధ్యా 


యులు, ఆత్మీయలు, ఆప్తులు శ్రీ అలి శెట్టి మహారాజుగారు, శీ బొద్దున 
గంగారాముగా రేర్చాటు వా అధ్యాపకులు విద్యార్థులు స సపాక 


రించిరి, 


వుల్యాల 
(కరీంనగర్‌ జిల్లా) తేది : 288.1989 

శివ పారన : 

9 
క, (శీపర మేశ్వరు. గరుణా 

కూపారున్‌ భ క్షరక్షకున్‌ శుభకరునిన్‌ 

దాపహరు( దల(తు సభ విజ 

పేతంబై చెలంగ నూర్జితథ కిన్‌, 

మల్యాల (పశ స: 
ఉ. [శీలకు( బెన్ని ధానమయి చితవిచితము లై లైన దివ్యవ 

స్తాంలకు నాపణంబయి (పశ స్తకళావళి కాలవాలమై 

(పాలకు. బాలకున్‌ విమల భక్తికి మందిరమై తనర్చు మ 

ల్యాలకు. రాజన్రై తిక కలాప విళాలకు సంతసించెదన్‌. 
సద్యోవర్షనము :. 


మల్యాలలో శవ పంచాయతన (పతిష్ట, పూర్వపు సి. నారాయణ 
రెడ్డిగారి సన్మాన సభ, ఈ అవధాన సభ, వెన్నెల ఆకాశము సమన్వ 
యించి చెప్పుట, 

మ. శివపంచాయతన (పతిష్ట వెలయన్‌ జెల్వౌందు మల్యాలలో - 
స్తవనీయంబుగ మున్‌ సినారె సభ యౌదా త్త్యంబునన్‌ జేయగా 
నవధానం బిపు డాచరించ. గవి పాజ్జాళిన్‌ (బకాశించు, ఆ 

“దివి జ్యోత్స్నన్‌ విలసిల్లు చందమున నెంతే నీ పురం వింప్పగా. 

(పియమైన పూర్వ విద్యార్థి (కీ కల్రెడ సోమయ్య (పోత్సాహ 

ముతో మల్యాల పౌరు లేర్పాటు 'చేసిరి, శ్‌ శీవవంచాయతన (పతిష్థా 

సందర్భములో జరిగిన ఈ సభకు (పధానోపాధ్యాయులు, మిత్రులు, 

సహృదయ విద్వుత్క్మవివర్యులు శీ ఎం. వి. నరసింహా రెడ్డి గార ధ్యక్షత 

వహించిరి. పుర (ప్రముఖులు, |పముఖ వర్తకులు (శ్రీ కటుకం రాజన్న 
గారు సహకరించిరి. 


ఇత 
సిరిసిల్ల 
తేది. 12.11.19 
సిరిసిల్ల (ప్రశంస : 


ఉం [శీలకు నాకరంబయి విశిష్టగుణో త్తరదివ్యభ వ్యవ 
స్తాంలకు మందిరంబయి (పళ స్త స్తకళాకమనియళాస్త్రవి 
ద్యాలతికాలవాలమయి దానదయాదుల కిక్క_యెన |శ్రీ 
శాలను సన్నుతించెదను స్వాంతము సాంతము సంతసింపంగ॥ 


శ్రీ చిట్యాల జబాలదానక వి (ప్రశంస ; 
మ, రుచిర గంథ ములన్‌ రచించి కడు పౌరోహిత్యమున్‌ జేసి మే! 
శుచిమజ్లీవనయాతచేయుచు సదాజోతిష్క_ళా భిజ్జుడె 


(పచుర్మపజ్ఞ లమానవావళికి ధర్మంబున్‌ బబోధించుచున్‌ 
ఉచితజ్ఞండగు బాలదాసకవి నోహో! సంస్తుతిన్‌ జే సెదన్‌. ' 


ఏలా, బాలా, లీలా, మేలా - రామాయణార్థములో. 

ఏలా నన్ను దయామతిన్‌ గనవు నిన్నెంతెంత పార్థించినన్‌ 
బాలా! రాముని గీమునిన్‌ దల(తువే వ్యర్థంబుగా మాటికిన్‌ 
లీలాలోలత నీకు భోగములు కల్పింతున్‌ గటావ్ష్నించవే 
మేలా? ఈ తిజగత్పతిన్‌ గనక కూర్మిన్‌, ధిక్క్బృతిన్‌ జేసినన్‌, 


మతులు శ చిట్యాల బాలదాసకవిగారు తమ “మానవ వికాస 
మంజరి కావ్యావిష్క_రణ నాచేత చేయించి ఈ అవధాన మేర్చాటు 
చేసిరి. సభకు నాయకవర్యులు, సరసోదార హృదయులు, ఆప్తులు. ఢీ 
రుద శంకరయ్యగా రధ్యక్షత వహించిరి. 


